జ్యోతిష ప్రశ్మోత్తరమూలి 


999 జ్యోతిష ప్రశ్నలకు జవాబులు 


జ్యోతిష విద్యావంతులకు, విద్యార్థులకు 


999 జ్యోతిషే ప్రశ్వలకు - జవాబులు > 
జ్యోతిషి SST 


AN FIRST BOOK ON JYOTHISHA QUESTION'S PAPERS 


e గ్రంథకర్త: 
ad శ్రీ వోలేటి రామనాధశాస్తి సిద్దాంతి 


పరిష్యర్తలు : 


బ్రహ్మశ్రీ శ్రీ వంగిపురపు వీరబ్రహ్మదైతజ్ఞ 
ఆదిపూడి వేంకట శివనాయిరామ్‌ 


దైవ 


జ్యోతిషం, సాముద్రికం, వాస్తు, సంఖ్యాశాస్త్రాదులు మీరు నేర్చుకోవాలనే 


వారికి ప్రశ్నలు - జవాబుల రూపముతో వ్రాయబడిన దీనిని చదవండి. 


ఇది రామనాధనశాస్తిగారి కలంనుండి ఆణిముత్యం 
“ప్రతీఇంటా, ప్రతి లైబ్రరీలో ఉంచుకోదగిన పుస్తకం” 


sae) 100 of e 2565 
మోహన్‌ LD 


no 
అజంతా హోటల్‌ ఎదురుగా, 
కోటగుమ్మం, రాజమండ్రై -1. 
కాపీరైట్‌ 2016 వెల : 60-00 


బ్రహ్మశ్రీ వోలేటి రామనాధశాస్తి గారిచే వ్రాయబడిన జ్యోతిష ప్రశ్నోత్రరమాల 
యనెడి సమగ్ర జ్యోతిషాధ్యన గ్రంధము Y కరదీపెక వంటిది. గ్రంధకర్త బహు 
గ్రంధములను శోధించి వ్రాయబడినది. ఆమూలాగ్ర పరిశోధనతో వెలువడిన ఈ 
గ్రంథము శాస్త్రనియమములకు కట్టుబడితో విరాజిల్లు చున్నది. ఇందు పది 
అధ్యాయములున్నవి. ప్రతి అధ్యాయము కూడ కంఠస్థము చేయతగ్గ విషయము 
అని పాఠకులెన్నడునూ మరువరాదు. ఈ గ్రంథమునకు సర్వహక్కులను పొంది 
అనేక ముద్రణలు చేయుచూ జ్యోతిష తత్పరులకు హితము చేయు చున్నరాజమండ్రి 
మోహన్‌ పబ్లికేషన్స్‌ వారు ప్రశంసనీయులు. ఈ గ్రంథం శతవత్సర వృద్ధిని బడయు 


గాక, 
ఇట్లు 
వంగిపురసు ఏరబ్రహ్మదైవజ్ఞ 
అంగలకుదురు శ్రీసనాతన వైదిక బ్రాహ్మణ సంస్థానము 
అంగలకుదురు 
AO గుంటూరుజిలా. 


Like us on follow Face book / Mohan publications 
google play android app ! Mohan publications 
www.granthanidhi.com / www.mohanpublications.com 
e-books at :- www.kinige.com 


$$$9599599999995959999899999998 


అఖిల భారత జ్యోతిష తంత్రశాస్త్ర మహాసభ - 1985 


~~ 


(ఆంధ్రప్రదేశ్‌ జ్యోతిష más సంఘము) 


మరియు PA జ్యోతిష విజ్ఞాన మాసపత్రిక 5 ed 
1-1-336/1, చిక్కడపల్లి, హైదాబాద్‌, 1%) DS S ÁS 


ఆంధ్రప్రదేశ్‌ వారి ఆధ్వర్యములో) 


యోగ్యతాపత్రము 


ఆంధ్రప్రదేశ్‌ జ్యోతిర్వేత్తల సంఘ పండిత పరిషత్‌ మరియు గ్రహవాణి జ్యోతిష 
విజ్ఞాన పత్రికలవారి సలహా సంఘము వారి సౌజన్యముతో జరిగిన అఖిల భారత 
జ్యోతిష తంత్ర శాస్త్ర సంయుక్త మహాసభ సందర్భమున ప్రామాణిక జ్యోతిష 
తంత్ర శాస్త్రము నందు నిష్టాతులై, గణనీయమైన సేవచేసిన శ్రీయుత వోలేటి 
రామనాధ శాస్త్రిగారికి 'దైవజ్ఞరత్న' బిరుదు నొసంగి సత్మరించుట మాకు కడుంగడు 
ముదావహము. 


ఏవంవిధ పురస్మారము వారికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని యగు హైదారాబాద్‌ 
నగరమున on 1985 జూన్‌ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ జ్యోతిష సంఘ అధ్యక్షులు 
(గహవాణి పత్రికా సంపాదకులు వారి సంతకములు ముద్రలు ప్రమాణములుగా 
జారీ చేయడమయినది. 


పి.బి. వి. సుబ్రహ్మణ్యశాస్త్రి వి.యస్‌. యస్‌. శర్మ 
అధ్యక్షులు సంపాదకులు 
ఆంధ్రప్రదేశ్‌ జ్యోతిష శా స్రసంఘం గ్రహవాణి 


A 
yO 
Eh 


OO DN 


SST 
Ly E 


A: UY —0 


¿nd ఈ పుస్తకములో జ్యోతిష - సాముద్రిక Fg 
ప్రశ్న - ముహూర్త వాస్తు, సంఖ్యా శాస్తాదులకు 


( 
hb Ma 


సంబంధించిన అనేక విషయాలను (ప్రశ్నలు, జవాబుల 
పద్ధతిలో తెలియజేయడమైనది. గురు, శిష్య సంవాద 
రూపమున శిష్యులు అడిగిన ధర్మ సందేహాలను గురువు 
గారు తీర్చినట్లు రచన సాగించితిని. ముఖ్యంగా జ్యోతి 
షము నేర్చుకొను వారికోసం ఈ ప్రయత్నం చేయవలసి 
వచ్చినది. ఇట్టి పుస్తకం ఒకటి వెలువరించవలసినదిగా 
కోరినందువలననే దీనిని ఆవిర్భవించితిని. 


(CE. (0 


WE 


(QUE 


జ్యోతిష విద్యను తపాలమూలమున నేర్చవలసి 
నదిగా కొందరును, స్వయముగా జ్యోతిషాలయమునకు 
వచ్చి నేర్చుకొను తలంపు గలదని కొందరును, తరచుగా 
లేఖలు వాయుచున్నారు. వారి ఊహకు అనుగుణముగా 
యీ రచనను మలచి అందించుచుండుటచేత దీని ప్రతిని 
ఒక్కటి సంపాదించుకొన్న అనేక శాస్త్రముల లోని మర్మ 
ములు మీ అంతట మీరే ఇంటివద్ద పొందగలరని హామీ 
యిచ్చుచున్నాను. 


NX 


311 CO Er ( (€ 


| 


Soe 
A 


4) 


Mc |] 


p 


గ్రంథకర్త. rs 


SS 


UI NO 


xn 
a 


\ 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 222222 5 ౫ 
ఆంధ్రప్రభ పుస్తక సమీక్షలో 

తే. 31-8-86 దీని జ్యోతిష ప్రశ్నోత్తరమాల గురించి ఇట్లు (hs. 

సమీక్షకులు : శ్రీ అల్లంరాజు గోపాలకృష్ణమూర్తి గారు. 

జ్యోతిష ప్రశ్నోత్తరమాల 

(గంథకర్త : వోలేటి రామనాధశాస్తి సిద్ధాంతి. 


సృష్టి, స్థితిలయములకు సంబంధించిన ఫలితములు భూగోళమందలి గ్రహ 
మండలముల ద్వారా తెలియబడుననేది శృతి స్మృతి పురాణ ప్రసిద్ధ్దమైయున్నది. (గ్రహ 
మండలములలోని, (గ్రహాలకే ఎక్కువ ప్రాధాన్యం కనబడుచున్నది. ఇందు చేతనే 
లోకములలో వైదిక కర్శలయందుగాని, యజ్ఞయాగాది క్రతువులందుగాని, యజమాని 
పరంగా, “సూర్యాదీనం నవానం, (గహణామానుకూల్యతా, ఫలసిద్ధిరస్తు” అని విధిగా 
(ప్రారంభమందే ఆశీర్వదించుతారు. ఇట్టి వేద(క్రియలకు, జ్యోతిశ్శాస్త్రం శిరోభూషణమై 
వున్నది. పవిత్రమైన వేదమునందు కూడా Pr అని వున్నందున వేదమే 
జ్యోతిశ్శాస్రమును ఈవిధముగా ప్రస్తుతించినదని నిశ్చయార్థం. 


ఇట్టి జ్యోతిషమునకు ఆదిత్యాది నవగ్రహములు, మేషాది మీన పర్యంతమైన 
ద్వాదశి రాసులు క్రమశః కాలపురుషుని శిఈకఃపాద పర్యంతం, సుప్రతిష్టములై యున్నవి. 
ఈ గ్రహములకే సకల జీవరాసుల YE, స్థితి లయములకు మూలములు ఈ నవగ్రహ 
సంచార క్రమవిధానమే కాలము అని పిలవబడుచున్నది. ఇట్టి కాలమును తెలిసికొనుటకే 
ప్రతివారు యే దైవజ్ఞుని వద్దకుపోయి వివాహాది మంగళకార్యములకుగాని, మరి 
ఇతరములైన తమ కార్యారంభ కాలాదులను తెలిసికొని, విధిగా ఆచరించుతారు. 
ఇటు కాలవిలువలను గుర్తించక దుష్మాలములయందు సుకార్యములను ఆచరించి 
నష్ట ఫలితములు పొందినవారు లోకమున ఎందరోగలరు. అట్టి శుభకార్యములను 
తెల్ఫుకొనుటకు శాస్త్ర పాండిత్యమే గాక సహృదయము సత్యదయా శౌచములు దేవతో 
పాసనాదికములచే దైవానుగ్రహం పొందినగాని అవగతముకాదు. విషయములను 
తెలిసికొనువారు కూడా దైవజ్ఞానియందు పూజ్య భావం శాస్త్రమందు విశ్వాసము కలవారై 
యుండవలెను. అట్టి దైవజ్ఞకోటికి చెందినవారు, ఈ గ్రంధకర్త, శ్రీ రామనాధశాగ్తిగారు 
అనేక సంస్కృత (గ్రంధాలను రచించినారు. 


E == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


ఇందులో 16 అధ్యాయముల ద్వారా ఎన్నో రకాల జ్యోతిష సాముధిక, 
సంఖ్యా, వాస్తు, ముహూర్త, ధర్మసందేహాలు ప్రశ్నశాస్త్రం, జననకాలశుభాలు, రజస్వలా 
వేళావిశేషాలు, వివాహవిషయాలు, నవగ్రహ స్తోత్రములు, గోచార ఫలదర్శనము, 
ప్రయాణఫల సుజ్ఞానము పంచాంగ పరిశీలనము వ్యవసాయ ప్రకరణం జాతక 
పరిశోధనలు మొదలగునవి 999 విషయాలుగా చర్చింపబడి వ్రాయబడినవి. 


పరిష్యర్త శ్రీ శాస్త్రిగారు శాస్త్రములకు సంబంధించిన విషయాలను మంచి 
కట్టుదిట్టంగా ప్రసార పద్ధతిలో వివరించారు. (గంథంలోని విషయాలను క్షుణ్ణంగా 
పరిశీలించి అందరకు తేలికగా అర్ధమయ్యేటట్టు సులభశైలిలో వివరింపబడినవి. 


జ్యోతిష సాముద్రిక, వాస్తు శాస్త్రములు గురించి ప్రమాణభూతమైనది. ఇట్టి 
ఉద్దంధాన్ని తగినట్లుగా పరిష్మరించినందులకు అభినందించు చున్నాను. 


ఈ (గంధము జ్యోతిష , సాముద్రిక, వాస్తుశాస్త్ర పండితులకు విద్యార్దులకు 
కూడా నుపయుక్తం ప్రజాదరణ పాత్రమగువారి శ్రమకు తగిన a, సహకారమును 
ఆంధ్ర ప్రజానీకం వారికి చేకూరుస్తుందని ఆశిద్దాం. 


ఇట్లు 
వంగిపురపుర వీరబ్రహ్మ దైవజ్ఞ 


అంగలకుదురు 


తిరిగి యీ పుస్తకము ఐదవ ముద్రణగా ప్రశ్నోత్తర రూపమున పెంపు 
చేయబడి ముదింపబడినది. 


ఆ (ప్రతి ఇదే! 
దీని వెల రూ. 36/- 


10506438 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


X 


999 జ్యోతిష్‌ ప్రీశ్వలకు - జవాబులు 


(జ్యోతిషి SITIO) 
మొదటి అధ్యాయం-జ్యోతిషశాస్త్ర పరిచయము 
విషయసూచిక 
క్రమసంఖ్య విషయము 
1. జ్యోతిష మనగా యేమి ? 33 
2. జ్యోతిషంలో ఏ ఏ భాగములుండును ? 
8. కాలమనగా యేమి ? 
4. జాతకమనగా నేమి? 
5. క్రాంతీమండల మనగా యేమి ? 
6. (గ్రహములెన్ని ? అవి యేమి ? 
7: కాలమాన మెటుల విభజింపబడినది ? 
8. వారముల పేరులను తెల్చుము ? 
9. తెలుగు నెలలెన్ని ? వాటి సేర్లేమి ? 
10. ఇంగ్లీషు నెలలెన్ని ? అవి ఏవి ? 
11. కాలములెన్ని ? అవి ఏవి ? 
12. బుతువు లెన్ని ? అవి ఏవి ? 
13. తిధులు ఎన్ని ? అవి DN ? 
14. పక్షమనగా ఏమి ? 
15. లగ్నములెన్ని ? అవి ఏవి ? 
16. రాసులు ఎన్ని ? అవి ఏవి ? 
17. రాసులు ఎట్లెర్పడుచున్నవి ? 
18. తెలుగు సంవత్సరముల పేర్లేమి ? 
19. నక్షత్రమనగా ఏమి ? 
20. జన్మనక్షత్ర మనగా యేమి ? 
21. నక్షత్ర పాదమెటుల తెలియును? 
22. నక్షత్రాలను ఆకాశముపై ఎటుల గుర్తుపట్టగలం ? 
23. ఆవకహచ చక్రమనగా ఏమి ? 
24. నామనక్షత్ర మనగా ఏమి ? 
25. నామనక్షత పట్టిక అనగా యేమి ? 


AA —999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


26. కొన్ని ప్రత్యేక తారలేవి ? 

27. యోగములెన్ని? అవియేవి ? 

28. వర్జ్య మనగా నేమి ? 

29. దుర్ముహూర్తమనగా నేమి ? 

30. లగ్న ప్రమాణము లెంతెంత ? 

31. తారాబల మెటుల తెలియును? దీనివలన లాభమేమి? 
32. ఏఏ తారలెట్టి ఫలితాలిచ్చును ? 

33. చంద్రబలమెట్లు తెలియును? దీనివలన లాభమేమి ? 
34. పుష్మర కాలముల ఉపయోగమేమి ? 

35. పంచకరహితము అనగా నేమి ? 

36. కొన్ని నక్షత్రాలకు రెండేసి పేర్లుండును అవి ఏవి ? 
37. నవకము అనగా ఏమి దీనినెట్లు తెలియగలము 
38. శూన్యమాసము లేవి ? 

39. మూఢము అనగా ఏమి ? 

40. కర్తరియొక్క ప్రాముఖ్య మేమి? 

41. పంచాంగము అనగాయేమి ? 

42. గోచారమును గురించి చెప్పుము. 

43. దీనిని తెలియుట వలన (పప్రయోజనమేమి ? 

44. (గ్రహ గమన విధానం ఎటులుండవలెను 

45. (గ్రహ గుణములు వివరింపుము 

46. (గ్రహ కారకత్వ ఫలములేవి 

47. సూర్యగ్రహణ మెట్లు ఏర్పడుచున్నది 

48. కార్తె అనగా యేమి ? 

49. అక్షాంశములనగా నేమి? 

50. తారా భేదములు వివరింపుము. 

51. ఆయన మనగా ఏమి ? 

52, అనంత విశ్వమనగా నేమి? 

583. అహోరాత్రములు అనగానేమి ? 

54. SÍ అనగా ఏమి? 

రర. ఆయుర్జాయము నిర్ణాయములోని రకములను తెల్పుము. 
56. ఉచ్చ అనగా ఏమి? 

57. అంశ చక్రము అనగా యేమి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79: 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 


ఉదయరాశి అనగా ఏమి ? 
బుక్షాద్యంతము అనగా ఏమి ? 
ద్వాదశభావ స్థానములను send? 
త్రిజ్యేష్ణ విచారణ అనగా ఏమి? 
అంగారక దోషము అనగా ఏమి? 
కోణము లనగా ఏమి ? 
గ్రహగతుల విధం తెల్పుము? 
(గహ సమయములెన్ని అవి ఏవి ? 
(గహముల దృష్టినిర్ణయ మెట్లుండును? 
Med సంఖ్య ఎట్లుండును? 
(గహముల స్వభావము లెట్టివి? 
(గ్రహములకు గల OÍ లేవి? 
గ్రహజాతులు వివరింపుము? 
గ్రహకళ లెటులుండును? 
(గహస్సుటమనగా ఏమి ? 
గ్రహావస్థలెన్ని అవి DI? 
(గహవర్ణము లెరిగింపుము? 
గ్రహగుణములను 3h? 
గ్రహ ధాతువులను వివరింపుము ? 
గ్రహ దిక్కులను BN. 
గ్రహపాటు అనగా ఏమి? 
గ్రహయుద్ద్ధ మనగా ఏమి? 
అయనాంశ అనగా నేమి? 
గ్రహరుషుల IFAI? 
(గహరత్నములేవి? 
గ్రహములయొక్క కారకత్వములను తెలుపుము. 
ఏ గ్రహ మెట్టిది? 

జాతక కర్మ అనగా ఏమి? 
రాశిచక్రము చేయు విధమెట్టిది? 
దశాశేషము కనుగొనుటెట్లు? 
అంతర్థశను తెలిసికొనుటెట్లు? 


Lo __ 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


89. విదశను కనుగొనుట ఎట్లు? 

90. నక్షత్రముల SOS దశలేవి? 

91. జన్మలగ్న నిర్ణయ మెటతిగింపుము? 

92. (గ్రహమనగా ఏమి? 

93. పంచాంగములో ఏముండును? 

94. కొంతమంది జ్యోతిశ్శాస్త్రజ్ఞుల సపేర్హను తెలుపుము? 
95. కొన్ని జ్యోతిష్బగంధముల పేర్లు బాయుము? 

96. డిగ్రీ అనగా ఏమి? 

97. “భి చక్రము అనగా ఏమి? 

98. భూవలయ మనగా ఏమి? 

99. శింశుమార చక్రమనగా ఎమి? 

100. జన్మకుండలి అనగా ఏమి? 

101. లగ్న షడ్వర్లులేవి 

102. ఆదివారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 
103. సోమవారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 
104. మంగళవారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 
105. బుధవారం జన్మించినవారి లక్షణాలు ఎమిటి? 
106. గురువారం జన్మించినవారి లక్షణాలు ఎమిటి? 
107. శుక్రవారము జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 
108. శనివారంము జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 
109. పగలు జన్మించినవారి లక్షణాలు ఎవి? 

110. సంధ్యాకాలం జన్మించినవారి లక్షణాలు ఏవి? 
111. రాత్రి జన్మించినవారి లక్షణాలు ఎవి? 

112. పాడ్యమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
113. విదియ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
114. తదియ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
115. చవితి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
116. పంచమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
117, షష్టి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 
118. సప్తమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 
119. అష్టమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
120. నవమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


121. దశమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 
122. ఏకాదశి తిధినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 
123. ద్వాదశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
124. త్రయోదశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
125. చతుర్దశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 
126. పూర్ణిమ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
127. అమావాస్య తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 
128. శుక్లపక్షం జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

129. బహుళపక్షం జన్మించినవారి లక్షణాలు ఏవి? 

130. వసంత బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 
131. గ్రీష్మ బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

132. వర్ష బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

133. శరదృతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

134. హేమంత బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 
135. శిశిర బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

136. ఉత్తరాయణంలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
137. దక్షిణాయనములో జన్మించిన లక్షణాలు ఏవి? 

138. చైత్రమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
139. వైశాఖమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
140. జ్వేష్ట మాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
141. ఆషాఢమాసములో జన్మించిన వారి లక్షణాలు ఎపి? 
142. శావణమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
143. భాద్రపదమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
144. ఆశ్వయుజమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
145. కార్తీకమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
146. మార్గశీర్షమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
147. పుష్యమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
148. మాఘ మాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
149. ఫాల్గుణమాసములో జన్మించిన వారి లక్షణాలు ఎవి? 
150. మేషూశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 

151. వృషభరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


212 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


152. మిధునరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
153. కర్నాటక రాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
154. సింహరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
155. కన్యరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
156. తుల రాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
157. వృశ్చికరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
158. ధనుస్సురాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
159. మకరరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
160. కుంభరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
161. మీనరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 
162. విషంభయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
163. ప్రీతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

164. ఆయుష్మాన్‌ యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
165. సౌభాగ్యయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
166. శోభనయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

167. అతిగండయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
168. సుకర్మయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

169. ధృతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

170. శూలయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

171. గండయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

172. వృద్ధియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

173. ధువయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

174. వ్యాఘాతయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
175. హర్షణయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

176. వజయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

177. సిద్ధియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

178. వ్యతీపాత్‌యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
179. వరీయాన్‌యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
180. పరిఘయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

181. శివయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

182. సిద్ధయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

183. పాధ్యయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


184. శుభయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

185. సుభ్రయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

186. బ్రాహ్మయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

187. ఐంద్రయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

188. వైధృతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

189. బవకరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
190. బాలవకరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
191. కౌలవకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 
192. తైతులకరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
193. గరజికరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
194. వణజికరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
195. విష్టికరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 
196. శకునికరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
197. చతుష్పాత్‌కరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 
198. నాగవకరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
199. కింస్తుఘ్పకరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 
200. అశ్వయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
201. గజయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
202. అశ్వయోని జన్మించినవారి లక్షణాలు ఎవి? 
203. సర్పయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
204. శ్వాసయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
205. మార్జాలయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
206. మూషకయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
207. పశుయోని జన్మించినవారి లక్షణాలు ఎవి? 
208. మహిషియోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
209. వ్యాఘ్రయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
210. మృగయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
211. కపియోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
212. నకుల యోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
213. సింహయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
214. దేవగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
215. మనుష్యగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఎవి? 


2 18 —— 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


216. రాక్షసగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
217. మేషలగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 

218. వృషభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
219. మిధున లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
220. కర్నాటక లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
221. సింహ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
222. కన్య లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
223. తుల లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
224. ధనుస్సు లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
225. మకర లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
226. కుంభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
227. మీన లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
228. అశ్వని నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
229. భరణి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
230. కృత్తిక నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
231. రోహిణి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
232. మృగశిర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
233. eg నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
234. పునర్వసు నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
235. పుష్యమి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
236. ఆశ్లేష నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
237. మఖ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
238. పుబ్బ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
239. ఉత్తర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
240. హస్త నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
241. చిత్త నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
242. స్వాతి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
243. విశాఖ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
244. అనూరాధ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
245. జ్వేష్ట నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
246. మూల నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 
247. పూర్వాషాఢ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


248. ఉత్తరాషాఢ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
249. శ్రవణా నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
250. ధనిష్ట నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
251. శతబిషం నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
252. పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
253. ఉత్తరాభా[ద్ర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 
254. రేవతి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


డివ అభ్యాయము-సాముద్రిక సమాదారము 


1. సాముదిక సమాచార మెందుకొటకు తెలిసికోవలెను 76 
2. మన Soi ఎటుల తెలుసుకోగలము 
8. గీతలంటే ఏమిటి? 

4. అరచేతులలో గల అదృష్ట మెటుల తెలియును 
ర్‌. సాముద్రిక శాస్త్ర మెటువంటిది 

6. (బ్రహ్మలిపి యెటుల తెలియగలము 

7. సాముద్రిక మనగా నేమి 

8. కొంతమంది సాముద్రిక శాస్త్రవేత్తల పేర్లను DÍ 
9. హస్తరేఖా పరిశీలనా సూత్రములేవి? 

10. అరచేతిలో గల రేఖలను తెల్చుము ? 

11. అరచేతిలో గల (గ్రహస్థానములను Sayán? 
12 హస్తమందలి 699 గల పేర్లను segán ? 
13. హస్త మెటులుండవలెను? 

14. ఆయుహష్యరేఖను గూర్చి వివరింపుము? 

15. శీర్ష్వరేఖ అనగా ఏమి? 

16. ఆత్మరేఖ అనగా ఏమి? 

17. ధనరేఖ గురించి వివరింపుము? 

18. వివాహరేఖ అరచేతిలో ఎచ్చట గలదు? 

19. చేతిలో సంతాన రేఖలుండు చోటేది ? 

20. చేతులలోని రకములను send? 

21. ైళ్లు గురించి నీకేమి తెలియును? 

22. గోళ్ళు ఎటులుండవలెను? 


ER —999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


23. పుట్టుమచ్చలు గూర్చి నీకేమితెలియును? 
24. స్తీ సాముద్రికము గూర్చి తెల్చుము? 

25. సుడుల వలన మంచిచెడ్డలేవి? 

26. అంగసాము(దిక మనగా ఏమి? 

27. పాదములు ఎట్లుండవలెను ? 

28. 3 ఎట్లుండవలెను? 

29. తొడలు ఎట్లుండవలెను? 

30. నడుము ఎట్లుండవలెను? 

31. రొమ్ములు ఎట్లుండవలెను? 

32. చేతులు ఎట్లుండవలెను? 

33. 393% ఎట్లుండవలెను? 

34. మణికట్టు ఎట్లుండవలెను? 

35. కణుపులు అనగా ఏమి? 

36. యవరేఖ అనగా ఏమి ? 

37. SÓ) అనగా ఏమి ? 

38. విద్యారేఖ ఎట్లుండును? 

39. చేతిలో ఎక్కువ రేఖలుండుట మంచిదేనా ? 
40. పురుషులకే చేయి చూచిఫలం చెప్పవలెను 
41. Lol చేయిచూచి ఫలం చెప్పవలెను 

42. పెదవులు యెటులుండవలెను 

43. మీసములు యెటులుండవలెను 

44. నోరు యెటులుండవలెను 

45. చెవులు యెటులుండవలెను 

46. ముక్కు యెటులుండవలెను 

47. లలాటరేఖ అనగానేమి ? 

48. శిరస్సు ఎటులుండవలెను? 

49. గడ్డము యిటులుండవలెను 

50. చేతిలో నవగ్రహముల గుర్తు లెటులుండును 


మూడవ అధ్యాయము-సంఖ్యాశాస్త్ర ముత్యములు 


1 నవగ్రహాలకు నవసంఖ్యకు గల సంబంధమెట్టిది Ed 86 
2, సంఖ్యాశాస్త్రముయొక్క గొప్పతన మెట్టిది? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


సంఖ్యాశాస్త్రమునకు ఏఏశాస్త్రములతో సంబంధముంది? 
సంఖ్యా శాస్త్రరీత్యా రూఢిగా ఫలితాలు చెప్పగలవా? 
దీని (ప్రాముఖ్యమును వివరింపుము? 

జాతకుల విభజన ఎటుల జరుగును? 
నక్షత్రాలకు అదృష్టసంఖ్యలేవి? 

సంఖ్యలు ఎన్నివిధములు? 

విస్తారసంఖ్యను ఆధారసంఖ్యలుగా చేయుటెట్టె? 
ఏఏ అంకెలు ఏఏ గ్రహాలకు సంబంధించినవి? 
జాతక విభజనలోని రకములేవి? 

ఏ అంకెవారు ఏ మణులు ధరింపవలెను? 
ఒకటవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
రెండవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
మూడవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
నాలుగవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
అయిదవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
ఆరవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
ఏడవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
ఎనిమిదవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
తొమ్మిదవ అంకె జాతకులెవరు ధరింపవలెను. 
da) సంఖ్యలవారికి యే సంఖ్యలు మేలుకల్లించును? 
LOS యే పూజలు జరిగించాలి? 
సంఖ్యాశాస్త్ర జ్ఞానము వలన లాభమేమి? 
1వతేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

2వ తేదీ జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

శివ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

4వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

5% 36 జన్మించినవారి లక్షణాలు ఎవి? 

6వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

7వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

రివ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

9వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

10వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


218 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


35. 11వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

36. 12వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

37. 13వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

38. 14వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

39. 15వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

40. 16వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

41. 17వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

42. 18% తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

43. 19వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

44. 20వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

45. 21వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

46. 22వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

47. 23వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

48. 24వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

49. 25వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

50. 26వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

51. 27వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

52. 28వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

53. 29వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

54. 30వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

55. 31వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

56. జనవరి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
57. ఫిభ్రవరి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఎవి? 
58. మార్చి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
59. ఏప్రియల్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
60. మే నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

61. జూన్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
62. జూలై నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
63. ఆగష్టు నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
64. సెప్టెంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
65. అక్టోబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 
66. నవంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


67. డిశంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


4వ అధ్యాయము - గృహవాస్తు 


1. నవగ్రహము యొక్క ఉపయోగమేమి? 97 
2. వాస్తుశాస్త్ర మనగా ఏమి? 

3. _ స్థలమును ఎటుల స్థిరపరచవలెను? 

4. ఎట్టి భూమి మంచిది? 

5. భూశోధన గురించి ఒక పద్ధతిని వివరింపుము? 
6. భూములలోని రకములను send? 

7. _ నీటివాలు ఎట్లుండవలెను? 

8. ఇల్లు కట్టకూడని సమయాలేవి? 

9. సుప్రభూమి అనగా ఏమి? 

10. ధ్వని పరీక్ష ఎటుల చేయవలెను? 

11. గృహభూమి ప్రమాణమును Bd? 

12. గృహస్థలముయొక్క ఎత్తుపల్లము లెట్లుండవలెను? 
13. (గామార్వణ మనగా ఏమి? 

14. మూలలకు ఇండ్లు ఏల కట్టరాదు? 

15. పునాదులు ఎటులుండవలెను? 

16. క్షేతీకృత పదమనగా ఏమి? 

17. ఆయములు అనగా యేమి? 

18. శల్యవాస్తును గురించి వివరింపుము 

19. వృషభచక్రశుద్ధి గూర్చి తెల్బుము. 

20. కలశ SEDO గూర్చి SÁ. 

21. కట్టుపని ప్రారంభ Dino జరుపవలెను. 

22. గృహ ఆయుర్గాయ మెటుల తెలియును 

23. వాస్తుపురుష స్థితిని sonó». 

24. వాస్తుపురుష పూజాసమయములేవి? 

25. వాస్తు పూజా ప్రాముఖ్య మేమి? 

26. శంకు ప్రమాణము ఎట్లుండవలెను? 

27. శంకువు ఆకారము ఎట్లుండవలెను? 

28. (ప్రహరీ గోడలు ఎప్పుడు కట్టవలెను? 


20 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


29. సూర్యరశ్మి ఇంటిపై ఎట్లు పడవలెను? 
30. ఇంటిపై ఏనీడ పడకూడదు. 

31. సింహద్వార మెచ్చట ఉండవలయును 
32. ఇంటికొరకు యేకలప ప్రశస్తము 

33. DI పనికిరానివి 

34. ఇటుకల కొలతలు ఎటులుండవలెను. 
35. దూలముల కొలతలు ఎటులుండవలెను 
36. గోడలు కట్టువిధము 

37. గుజ్ఞాలు గురించి నీకేమి తెలియును 
38. వెన్ను నిర్మాణ మెట్లుండవలెను 

39. ఉల్లోపు కొలతలు అనగా యేమి 

40. ఇంటి గర్భము అనగా యేమి 

41. ద్వారములు ఎట్లుంచవలెను. 

42. స్తంభములను గూర్చి నీకేమి తెలియును 
43. కిటికీలు ఎటుల నిర్శించవలెను 

44. తలుపుల గురించి తెల్పుము 

45. గృహారంభ మెటుల జరిగించవలెను 
46. ఇంటిలో యేయే గదులు ఎచ్చట కట్టవలెను 
47. గృహట్రవేశ విధానమును తెలుపుము 
468. గృహట్రవేశ మెప్పుడు చేయవలెను 
49. మత్స యంక్రస్థాపన దేనికి 

50. గృహప్రాప్తికివలయు EIA 

51. గృహారంభము ఎప్పుడు చేయాలి? 
52. గృహనిర్మాణము ఎప్పుడు చేయాలి ? 
53. గదులు యేర్పాటు ఎలా చేయాలి? 
54. వాస్తు పురుషస్థితి ఎలా వుంటుంది? 
ర్‌ర్‌. చెట్ల నీడలు ఎలా వుండాలి? 

56. వాస్తు పూజా ప్రాముఖ్యము ఏమిటి? 
57. వాస్తు పూజా మంత్రము ఎమిటి? 
ర్‌రి. స్తంభ ప్రతిష్టకు ఎప్పుడు చేయాలి? 
59. ఇటుకల ఆవము ఎప్పుడు చేయాలి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 


ONDA N a 


Ra pp 
= © 


Ra a pap 
NP ON 


ఇటుకలను ఎప్పుడు వాడాలి? 

కలశచక్రశుద్ధి ఎలా చేయాలి? 

వృషభ చక్రశుద్ధి ఎలా చేయాలి? 

వాస్తుపూజ చేయకూడని సమయాలు ఏవి? 
గృహస్థలము ఎత్తు పల్లములు ఎలా వుండాలి? 
అన్నదమ్ముల యిండ్ల పంపకము ఎలా చేయాలి? 
ఇంటి వద్ద వేయదగిన వృక్షములు ఏమిటి? 
జీర్ణ గృహోద్దారణము ఎప్పుడు చేయాలి? 
మత్స్య యంహత్రస్థాపనము ఎలా చేయాలి? 
ద్వారాలు - కిటికీలు ఎన్ని వుండాలి? 
ఇటుకలు శంకువు కొలతలు ఎలా వుండాలి? 
పొయ్యి వేసికొనుట ఎప్పుడు చేయాలి? 
మరుగుదొడ్లు ఎన్ని వుండాలి? 

కూప ప్రారంభము ఎప్పుడు చేయాలి? 


అయిదవ అధ్యాయము - ముహూర్త చంద్రిక 


ముహూర్తబలం ఆవశ్యకత ఏమి? 111 
సర్వశుభకార్యములకు ముఖ్యములేవి? 
పుంసమన మనగా ఏమి? 

నామకరణ విధి ఎటుల జరుపవలెను? 
డోలారోహణ మనగా ఏమి? 

అన్నప్రాశన విధానమును By? 

చెవులు కుట్టించుటకు వలయు ముహూర్తమేది? 
కేశఖండనమునకు వలయు ముహూర్తమేమి? 
అక్షరాభ్యాసమునకు 

గాజులు పెట్టించుటకు 

నూతన వస్త్రధారణకు 

నూతన వధూ(ప్రవేశమునకు 
అలంకారధారణమునకు 

మంచము నేతకు 

గృహారంభమునకు 


2 22 => 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


16. గృహటప్రవేశమునకు 

17. కారమునకు 

18. దత్తతస్వీకారమునకు 

19. కూపారంభమునకు 

20. పొయ్యి వేసికొనుటకు 

21. ఉపనయనము చేయుటకు మంచిముహూర్తమేది? 
22. వివాహముచేయుటకు మంచిముహూర్తమేది? 

23. దేవతాప్రతిష్ట చేయుటకు మంచిముహూర్తమేది? 

24. గర్భాదానము చేయుటకు మంచిముహూర్తమేది? 

25. యజ్ఞోపవీతధారణ చేయుటకు మంచిముహూర్తమేది? 
26. (ప్రయాణమునకు మంచిముహూర్తమేది? 

27. కొత్తభూమిలో ప్రవేశించుటకు మంచిముహూర్తమేది? 
28. హల కర్మకు మంచిముహూర్తమేది? 

29. గృహము కొనుటకు మంచిముహూర్తమేది? 

30. దూడలకు దుక్కి నేర్చుటకు మంచిముహూర్తమేది? 
31. వరి ఉభాకు మంచిముహూర్తమేది? 

32. చేనుకోతకు మంచిముహూర్తమేది? 

33. తోటలు వేయుటకు మంచిముహూర్తమేది? 

34. జననమునకు దోష నక్షత్రములేవి? 

35. రజస్వలా శుభాశుభ కాలములేవి? 

36. మృతి సంబంధించిన దోష తారలేవి? 

37. పెండ్లికూతురును చేయుటకు తగిన ముహూర్తమేది? 
38. ఆరోగ్య స్నానమునకు మంచిముహూర్తమేది? 

39. చల్లకవ్వం నిల్పుటకు మంచిముహూర్తమేది? 

40. క్రొత్తగా దుకాణం ప్రారంభించుట మంచిముహూర్తమేది? 
41. జెషధ సేవకు వలయు మంచిముహూర్తమేది? 

42. నిశ్చయ తాంబూలమునకు మంచిముహూర్తమేది? 
43. బాలింతరాలికి పథ్యం పెట్టుటకు మంచిముహూర్తమేది? 
44. శిశువుకి DoS కట్టుటకు మంచిముహూర్తమేది? 
45. శిశువును ఇల్లు బయలుదేరించుటకు మంచిముహూర్తమేది? 
46. ఉద్యోగంలో చేరుటకు తగిన ముహూర్తమేది? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
50. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
TA 
72. 
73. 
74. 
75. 
76. 
77. 


స్టీలు వస్తువులు బయటకు తీయుటకు మంచిముహూర్తమేది? 
వాహనములు బయటకు తీయుటకు మంచిముహూర్తమేది? 
అప్పు ఇచ్చుటకు మంచిముహూర్తమేది? 

జోళ్ళు వాడుకొనుటకు మంచిముహూర్తమేది? 
మేషలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఎవి? 
వృషభలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
మిధున లగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఎవి ? 
కర్నాటక లగ్నమునందు చేయవలసిన శుభకార్యములు JS? 
సింహలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
కన్యాలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
తులాలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు da ? 
ధనుస్సులగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి. ? 
మకరలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
కుంభలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
మీనలగ్నమునందు చేయవలసిన శుభకార్యములు ఏవి ? 
ఆదివారంనాడు చేయదగిన పనులు ఏవి? 

ఆదివారంనాడు చేయకూడని పనులు ఏవి? 

సోమవారం చేయదగిన పనులు ఏవి? 

సోమవారం చేయకూడని పనులు ఏవి? 

మంగళవారం చేయదగిన పనులు ఏవి ? 
మంగళవారంనాడు చేయకూడని పనులు ఏవి? 
బుధవారంనాడు చేయదగిన పనులు ఏవి? 

బుధవారం చేయకూడని పనులు ఏవి? 

గురువారం చేయదగిన పనులు ఏవి? 

గురువారం చేయకూడని పనులు ఏవి? 

శుక్రవారం చేయదగిన పనులు ఏవి? 

శుక్రవారం చేయకూడని పనులు ఏవి? 

శనివారమునాడు చేయదగిన పనులు ఏవి? 
శనివారమునాడు చేయకూడని పనులు ఏవి? 
పాడ్యమినందు చేయు కార్యములు ఏవి? 

విదియ నందు చేయు కార్యములు ? 


224 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


78. తదియ యందు చేయదగిన కార్యములు ఏవి? 
79. చవితి యందు చేయదగిన కార్యములు ఏవి? 

80. పంచమి యందు చేయదగిన కార్యములు ఏవి? 
81. ¿a యందు చేయదగిన కార్యములు ఏవి? 

82. సప్తమి యందు చేయదగిన కార్యములు ఏవి? 
83. అష్టమి యందు చేయదగిన కార్యములు ఏవి? 
84. నవమి యందు చేయదగిన కార్యములు ఏవి? 
85. దశమి యందు చేయదగిన కార్యములు ఏవి? 

86. ఏకాదశి యందు చేయదగిన కార్యములు ఏవి? 
87. (త్రయోదశి యందు చేయదగిన కార్యములు ఏవి? 
88. చతుర్ధశి యందు చేయదగిన కార్యములు ఏవి? 
89. పూర్ణిమ యందు చేయదగిన కార్యములు ఏవి? 
9౦. అమావాస్య యందు చేయదగిన కార్యములు ఏవి? 
91. చైత్రమాసమున చేయదగు కార్యములు ఏవి? 

92. వైశాఖమాస నెలలో చేయదగు కార్యములు ఏవి? 
93. జ్యేష్టమాసములో చేయదగు కార్యములు ఏవి? 

94. ఆషాఢమునందు చేయదగు శుభకార్యములు ఏవి? 
95. [శ్రావణమునందు చేయదగు కార్యములు ఏవి? 
96. భా(ప్రదమునందు చేయదగు శుభకార్యములు ఏవి? 
97. ఆశ్వీజమాసమునందు చేయదగు శుభకార్యములు ఏవి? 
98. కార్తీకము నందు చేయదగు కార్యాములు ఏవి? 
99. మార్గశీర్ష్నము నందు చేయదగు కార్యములు ఏవి? 
100. పుష్యమాసమునందు చేయదగు కార్యములు ఏవి? 
101. మాఘమాసమునందు ఆచరించదగు పనులు ఏవి? 
102. ఫాల్గుణమాసములో చేయదగు కార్యములు ఏవి? 
103. అశ్వని నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 
104. భరణి నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 
105. కృత్తిక నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 
106. రోహిణి నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 
107. మృగశిర నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 
108. ఆరుద్ర నక్షత్రములో చేయదగు కార్యములు ఏవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


109. 
110. 
111. 
112. 
118. 
114. 
115. 
116. 
117, 
118. 
119. 
: జ్యేష్ట నక్షత్రమున అందరూ ఆచరింపదగు కార్యములు ఏవి? 

. మూల నక్షత్రమున అందరూ ఆచరింపదగు శుభకార్యములు ఏవి? 
. పూర్వాషాఢ నక్షత్రమున చేయదగు కార్యములు ఏవి? 

. ఉత్తరాషాఢ నక్షత్రమున అందరూ ఆచరింపదగు కార్యములు ఏవి? 
. డ్రవణానక్షత్రమున చేయదగు శుభకార్యములు ఏవి? 

. ధనిష్టా నక్షత్రమున చేయదగు శుభకార్యములు ఏవి? 

. శతభిషం నక్షత్రమున ఆచరింపదగు కార్యములు ఏవి? 

. పూర్వాభాద్ర నక్షత్రమున ఆచరింపదగు కార్యములు ఏవి? 

. ఉత్తరాభాద్ర నక్షత్రమున ఆచరింపదగు కార్యములు ఏవి? 

. రేవతి నక్షత్రమున ఆచరింపదగు కార్యములు ఏవి? 


O. AAA N A 


పునర్వసు నక్షత్రమున చేయదగు పనులు ఏవి? 
పుష్యమి నక్షత్రమున ఆచరింపదగు శుభకార్యములు ఏవి? 
ఆశ్లేష నక్షత్రములో ఆచరింపదగు కార్యములు ఏవి? 
మఖ నక్షత్రములో చేయదగిన కార్యములు ఏవి? 

పుబ్బ నక్షత్రములో చేయదగిన పనులు ఏవి? 
ఉత్తరానక్షత్రమునందు చేయదగిన పనులు ఏవి? 
హస్తానక్షత్రమునందు చేయదగిన పనులు ఏవి? 

చిత్త నక్షత్రమునందు చేయదగిన పనులు ఏమి? 
స్వాతి నక్షత్రమున చేయదగిన పనులు ఏమి? 

విశాఖ నక్షత్రములో చేయదగిన కార్యములు ఏమి? 
అనూరాధ నక్షత్రములో చేయదగిన కార్యములు ఏమి? 


ఆరవ అధ్యాయము - ప్రశ్న పారిజాతము 


ప్రశృఫల మెటుల చూడవలెను? 133 
సీతాచక్రముద్వారా నీకేమి తెలియును? 

కార్యసిద్ధి ప్రశ్నవలన లాభమేమి? 

లగ్న ప్రశ్నృఫల మెట్లు తెలియును? 

పూజారుల ప్రాప్తి ప్రశ్నవలన లాభమేమి ? 

పోయిన వస్తువు ఏ దిక్కున గలదు? 

వ్యాధికారణ మెటుల తెలియును? 

పంచపక్షి ప్రశ్నవలన ఏమి తెలియును? 

జన్మించేది Dña! ఆడవిడ్డా | 


226 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


10. అంక ప్రశ్న లాభమేమి ? 
11. ఆగమన ప్రశ్న లాభమేమి ? 
12. విషయ నిరూపణ ప్రశ్న BAP ? 


ఏడవ అధ్యాయము-గోచారఫల దర్శనము 


1. గోచారము అనగా ఏమి ? 139 
2. గోచారము వలన ఏమి తెలియును? 

3. AS] రాశిలో గ్రహముండు కాలమెంత ? 

4. _ గోచారంలో రవి యెట్టి ఫలమిచ్చును ? 

5. గోచారంలో చంద్రుడు యెట్టి ఫలమిచ్చును ? 

6. గోచారంలో కుజుడు యెట్టి ఫలమిచ్చును ? 

7: గోచారంలో బుధుడు యెట్టి ఫలమిచ్చును ? 

8. గోచారంలో గురుడు యెట్టి ఫలమిచ్చును ? 

9. గోచారంలో శుక్రుడు యెట్టి ఫలమిచ్చును ? 

10. గోచారంలో శని యెట్టి ఫలమిచ్చును ? 

11. గోచారంలో రాహువు యెట్టి ఫలమిచ్చును ? 

12. గోచారంలో కేతువు యెట్టి ఫలమిచ్చును ? 

13. గోచారములోని గ్రహములెప్పుడెట్టి ఫలములిత్తురు ? 
14. చంద్రగోచార మెటుల తెలియును ? 

15. గోచారంలో (గ్రహముల ప్రాధాన్యత ఏమి ? 

16. (గ్రహములమూర్తి నిర్ణయం తెల్బుము ? 

17. జన్మతారాది విజ్ఞానమును తెల్చుము ? 

18. మాసఫల మెటుల తెలియును? 

19. శనివేధను వివరింపుము 

20. గోచార మెన్ని రకములు 

21. అంగ గోచార మెటుల తెలియును ? 

22. జన్మ నక్షతయుక్త వారఫలమెటుల తెలియును 
23. పక్షఫల మెటుల తెలియును? 

24. సూర్యచంద్రనాడులు తెలియుటవలన లాభమేమి? 
25. గ్రహస్థితి బాగులేనపుడు చేయవలసిన పూజలేవి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు ——్‌ 27౫ 
రివ అధ్యాయము-నవగ్రహ పూజావిధానం 


నవగ్రహ పూజలు ఎప్పుడు చేయవలెను? 144 
ఏ గ్రహముగూర్చి ఎప్పుడు పూజించవలెను? 
ఏల్నాటి శని అనగా యేమి? 

ఉంగరములో రాళ్లు యెటుల పొదగవలెను? 
నవగ్రహ ప్రార్థనాశ్లోకములేవి? 

సూర్యాష్టక పఠన వలన లాభమేమి? 
శనియొక్క దశ నామములేవి? 

దశరధ కృతస్తోత్ర కధ తెలుపుము? 
ఆదధిత్య్వహృదయ పఠన లాభమేమి? 
ఆయుష్మాభివృద్ధికైచేయు పూజలేమి? 

(ప్రతిమల గురించి వివరింపుము? 

ఇతోధిక పూజలు గురించి నీకేమి తెలియును? 
నవగ్రహ పూజకు వలయు వస్తువులేవి? 


9వ అధ్యాయము-జాతక పరిశోధనము 


రవి మహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 150 
చంద్రమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
కుజమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
రాహుమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
గురుమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
శనిమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
బుధమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
కేతుమహాదశలో వచ్చు అంతర్దశలేవి వాటికాలపరిమితులేవి? 
శుక్రమహాదశలో వచ్చు అంతరశలేవి వాటికాలపరిమితులేవి? 
కేం[ద్రాది సంజ్ఞలను seyó? 

జననకాలమునుబట్టి జాతకులెట్టివారగుదురు 

ఏ నక్షత్రమున పుట్టిన ఎట్టివారగుదురు? 

ఏ లగ్నమన పుట్టిన ఎట్టివారగుదురు? 

మాసమున పుట్టిన ఎట్టివారగుదురు? 

రాశియందు పుట్టిన ఎట్టివారగుదురు? 

ఏ బుతువున పుట్టిన ఎట్టివారగుదురు? 


E E 


ho a 
= © 


ho a 
o » 


9: Po O PLA de E 


ho a 
= © 


Rh app op 
SDR 
to er 


228 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


17. ఏ ఆయనమున పుట్టిన ఎట్టివారగుదురు? 
18. 230% పుట్టిన ఎట్టివారగుదురు? 
19. రవి మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
20. చంద్ర మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
21. కుజ మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
22. రాహు మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
23. గురు మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
24. శని మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
25. బుధ మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
26. కేతు మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
27. శుక్ర మహాదశలో ఎట్టి ఫలితములు కలుగును ? 
28. గృహటప్రవేశములెటుల తెలియును? 
29. రాశ్యాధిపతులగూర్చి నీకేమి తెలియును? 
30. (గ్రహములకు మిత్రశత్రు సమతత్వంలను send? 
31. (గ్రహాలకు ఉచ్చనీచ మూల క్రికోణములను send ? 
32. గృహ సమయములను తెల్పుము ? 
33. జాతకము (వాయు పద్దతిని send ? 
34. (గ్రహ సంపత్తిని యెటుల తెలుపవలెను? 

మేషాది ద్వాదశరాశులకు గ్రహముల ఫలితములు 
85 నుండి 250 వరకు 


10వ అధ్యాయము-వివిథధ విషయాలు 


తిధుల బలాబలములను వివరింపుము? 179 
రాశి త్వాజ్యములను గూర్చి నీకేమి తెలియును? 

ఏ శిరస్సుగా నిద్రించుట మంచిది? 

నదీ పుషృరములు యెటుల కలుగుచున్నవి? 

దిన ప్రారంభ నిర్ణయ మెటుల చేయవలెను? 

బల్లి శరీరముపై పడుట వలన ఫలితములేవి? 

ఇంటిపై (గ్రద్దవాలిన ఫలితమేమి? 

తేనెపట్టులు, చెదపుట్టలు వీని ఫలితమేమి? 

జాతక ఫలితములు తప్పుచుండుటకు కారణమేమి? 


O. IADAOANEA 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
30. 
36. 
37. 
38. 
39. 
40. 


అరటిగెల వేసిన దిక్కు ప్రభావమేమి? 

రజస్వలాశుద్ది యెటుల జరుగును? 

చేతి గోళ్ళను తీసికొనుటకు ఎప్పుడు మంచిది? 

గో ప్రసవం గూర్చి నీకేమి తెలియును? 

బల్లి పలుకులు కలిగించు ఫలితమేమి? 

పరామర్శకి వెళ్ళుటకు మంచిచెడ్డలేవి? 

అవయవము లదురుట వలన ఫలమేమి? 

తుమ్ము ఫలితములను తెల్పుము? 

అశౌచ నిర్ణయ మెటుల చేయవలెను? 

పక్షిణి పట్టదగ్గ వారెవరు? 

ఆషాఢమాస విశేషమేమి? 

గ్రామము మారుటకు మంచిచెడ్డలేమి? 

ప్రయాణ విషయమై వారశూలలేవి? 

ప్రయాణ దినమున వేయకూడని పనులేవి? 

DES మనగా నేమి? 

కొన్ని శుభశకునములను గూర్చి తెలుపుము? 

కొన్ని శుభశకునములను గూర్చి తెలుపుము? 

శున్యుషః కాలమనగా ఎమి? 

పంచాంగ పరిశీలనా జ్ఞానమెందు కవసరం 

శుభముహూర్త మెటుల నిర్ణయించుకోవలెను? 

జననకాలాదులకు నక్షత్ర ప్రశస్తిని తెలుపుము? 

యోనికూటం అనగా ఏమి? 

నక్షత్ర గణ విభజన తెల్పుము? 

వివాహమునకాటంకములు Bd? 

వివాహాకార్యానంతరం చేయకూడని పనులేవి? 

పెండ్లిీపీట యెటులుండవలెను? 

ఏకోదర వివాహమును గూర్చి తెలుపుము? 

వివాహ కన్యకు బదులు సేరేల పెట్టెదరు? 

పెండ్లి అరుగు ఎటులుండవలెను? 
నిప్రమణమునకు ఎప్పుడు చేయాలి? 
సూర్యచంద్రుల దర్శనము ఎప్పుడు చేయాలి? 


230 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


41. భూమ్యాపవేశము ఎప్పుడు చేయాలి? 

42. బాలింతరాలికి పథ్యము ఎప్పుడు పెట్టవలెను? 
43. బాలింతరాలికి స్నానం ఎప్పుడు చేయించాలి? 
44. బాలెంత నీళ్ళుతోడుటకు ఎప్పుడు చేయించాలి? 
45. ఆడపిల్లలను అత్తవారింటికి పంపుటకు ఎప్పుడు చేయాలి? 
46. బిడ్డకు పండ్లు మొలచుట వలన దోషములులేవి? 
47. శిశువులకు ఉపచారములు ఎలా చేయవలెను? 
48. శిశువుకి మొల్రాడు కట్టుటకు ఎప్పుడు చేయాలి? 
49. Sá వాడుకొనుట ఎప్పుడు చేయాలి? 
50.  కేశఖండనమున ఎప్పుడు చేయాలి? 

51. క్రొత్తవస్తువులు ఉపయోగించుట ఎప్పుడు చేయాలి? 
ర్‌2.  అన్నప్రాశనమున ఎప్పుడు చేయాలి? 

ర్‌3.  అన్నృప్రాశనమునకు వారములు ఏమిటి? 

54. అన్నృప్రాశనమునకు నక్షత్రములు ఏవి? 

ర్‌ర్‌. చెవులు కుట్టుట ఎప్పుడు చేయాలి? 

56. చల్లకవ్వము నిల్పుట ఎప్పుడు చేయాలి? 

57. అక్షరాభ్యాసము ఎప్పుడు చేయాలి? 

ర్‌రి.  విద్యారంభము ఎప్పుడు చేయాలి? 

59. సర్వకుభములకు మంచిది ఎప్పుడు? 

60. దేవతా ప్రతిష్ట ఎప్పుడు చేయాలి? 

61. బెషధ సేవ ఎప్పుడు చేయాలి? 

62. దుకాణం పెట్టుట ఎప్పుడు చేయాలి? 

63. గ్రామము మారుట ఎప్పుడు చేయాలి? 

64. నూతన వస్త్రధారణము ఎప్పుడు చేయాలి? 

65. ఆరోగ్య స్నానము ఎప్పుడు చేయాలి? 

66. ఉపనయనము ఎప్పుడు చేయాలి? 

67. యజ్ఞోపవీతధారణ ఎప్పుడు చేయాలి? 

68. నిశ్చయ తాంబూలములు ఎప్పుడు చేయాలి? 
69. అలంకారములు ధరించుట ఎప్పుడు చేయాలి? 
70.  అభ్యంగము ఎప్పుడు చేయాలి? 

71. పడవ నీటిలో దింపుట ఎప్పుడు చేయాలి? 

72. గాలము ముహూర్తము ఎప్పుడు చేయాలి? 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


73. 
74. 
75. 
76. 
77. 
78. 
79, 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 
101. 
102. 
103. 
104. 


వివాహ శుభకార్యములు ఎప్పుడు చేయాలి? 
ఏకోదర వివాహము ఎప్పుడు చేయాలి? 
కుజదోషము అనగా నేమి? 

పెండ్లికూతురును ఎప్పుడు చేయాలి? 

వివాహ కన్యకు బదులు పేరు ఎప్పుడు పెట్టాలి? 
పెండ్లిపీట ఎలా వుండాలి? 

పెండ్లి అరుగు ఎలా వుండాలి? 
అంకురారణము ఎప్పుడు చేయాలి? 

యేక నక్షత్రజాతకులు ఎలా వుంటారు? 
సింహస్థ గురుదోషము అంటే ఏమిటి? 

గ్రిజేష్ట విచారణ అంటే ఏమిటి? 
వివాహాటంకములు ఎలా వుంటాయి? 

కౌరము ఎప్పుడు చేయాలి? 

ఆషాఢమాసం ఏమిచేయాలి? 

అప్పుయిచ్చుట ఎప్పుడు చేయాలి? 

నవవధూ ప్రవేశము ఎప్పుడు చేయాలి? 
నిషేకము ఎప్పుడు చేయాలి? 

గర్భాదానము ఎప్పుడు చేయాలి? 

పుంసవనము ఎప్పుడు చేయాలి? 

సీమంతము (గాజులుపెట్టించుటకు) ఎప్పుడు చేయాలి? 
(త్రివిధ నవములు ఏమి? 

ప్రయాణమున చేయకూడని పనులు ఏమిటి? 
కొన్ని ప్రయాణ గమనికలు ఏవి? 
శుభశకునములు ఏమి? 

అశుభ శకునములు ఏమి? 

హలకర్మకు (యేరువాకకు) ఎప్పుడు చేయాలి? 
వరిఉభాకు వరిచేను ఊడ్చుట ఎప్పుడు చేయాలి? 
వ్యవసాయ కార్యములు ఎప్పుడు చేయాలి? 
చేనుకోతకు (పిడి అంటుటకు) ఎప్పుడు చేయాలి? 
గోశాల వేయుటకు ఎప్పుడు చేయాలి? 

వృషభ కర్మ ఎప్పుడు చేయాలి? 

నూతన ¿mii ఎప్పుడు చేయాలి? 


237 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


105.  ధాన్యపురాశి కొలత ఎప్పుడు చేయాలి? 

106. ధాన్యము ఇంటికి తెచ్చుటకు ఎప్పుడు చేయాలి? 

107. _కొత్తధాన్యము వాడుకొనుటకు ఎప్పుడు చేయాలి? 

108. పొలి పెట్టుటకు ఎప్పుడు చేయాలి? 

109. పశువులు కొనుట ఎప్పుడు చేయాలి? 

110. పశువులను అమ్ముట ఎప్పుడు చేయాలి? 

111. కొబ్బరితోట వేయుట ఎప్పుడు చేయాలి? 

112. మామిడి అరటి తోటలు వేయుట ఎప్పుడు చేయాలి? 

113. పూలమొక్కలు నాటుట ఎప్పుడు చేయాలి? 

114. పోగతోట వేయుట ఎప్పుడు చేయాలి? 

115. భూమికొనుటకు అమ్ముట ఎప్పుడు చేయాలి? 

116. విత్తనపు కట్ట ఎప్పుడు చేయాలి? 

117. దత్తత స్వీకారము ఎప్పుడు చేయాలి? 

118. ఉద్యోగములో చేరుట ఎప్పుడు చేయాలి? 

119. మంచము నేత ఎప్పుడు చేయాలి? 

120. శస్త్రచికిత్స చేయించుకొనుట ఎప్పుడు చేయాలి? 

121. గౌరీ పంచాంగము ఎలా చూడాలి? 

122. _గృహట్రవేశ విధానము ఎలా చేయాలి? 

123. కలప విషయము ఎలా వాడాలి? 

124. సత్యనారాయణ ప్రతము చేయుట ఎప్పుడు? 

125. క్రొత్త వాహనములు ఉపయోగించుట ఎప్పుడు చేయాలి? 
చివరిలో 6 మాదిరి ప్రశ్నాపత్రములు 202 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


శ్రీరస్తు 
లొ లొ! 
SON ప్రిరోత్రరమాల 
మొదటి అధ్యాయం-జ్యోతిషశాస్త్రము 

లఘువిజ్ఞప్తి - జ్యోతిషం నేర్చుకొనువారికోసం ప్రత్యేక శ్రద్ధతో (ప్రశ్నలు - 
జవాబుల రూపములో సులభశైలిలో వ్రాయబడిన యీ పుస్తకం ప్రతిసామాన్య 
గృహస్థునకు, ప్రతిపౌరోహిత్యం నెరపేవారికి మరియు జ్యోతిష AD అభిలాష 
గలవారికి ఎంతగానో ఉపకరిస్తుంది, శాస్త్ర విజ్ఞాన సముపార్దనకు పనికివచ్చు అనేక 
నూతన విషయములు క్రొత్తగా యిందు చేర్చితిమి. 

జ్యోతిషశాస్త్ర (ప్రచారమే నా ధ్యేయము - రచయిత- 

1. జ్యోతిషమనగా ఏమి? 

ఇది ఒక శాస్త్రము వేదములలో ఒకటి. జోతిష్యమని దీనికి మరొక పేరుగలదు. 
సూరచంద్రాది గ్రహ మండలము నక్షత్ర మండలము వీనికి సంబంధించిన అనేక 
విషయములను ఇది తెల్పును. జ్యోతిష్‌ అనగా వెలుగు లేక పరమాత్మ. అట్టి దానిని 
గ్రహించి చెప్పుటకు నేత్రములకేగాని మిగతా అవయవములకు శక్యముకాదు. ఇది 
వేదములకు సంబంధించిన షడంగములలో ఒకటి, షడంగములు 1. శిక్ష 2. 
వ్యాకరణము 3. ఛందస్సు 4. నిరుక్తము 5. జ్యోతిషము 6. కల్పము. 

ఈ శాస్త్రమునకు సూర్యచంద్రులు ప్రత్యక్ష సాక్షులు ఇది వేద పురుషునకు 
నేత్రమువంటిది. ఈ శాస్త్రము శ్రీమన్నారాయణమూర్తి వల్ల మొదట సనకసానాదులకు 
బ్రహ్మప్రార్థన పై తెలుపబడినది. ఆపై నారద ప్రహ్లోద, గర్గ, అత్రి భృగు మొదలగు 
బుషులవల్ల లోకంలో ప్రచారమైనది. 

2. ei ఏఏ భాగములుండును ? 

ముఖ్యముగా 3 భాగములుగా విభజింపవచ్చును. 

1. ముహూర్తము 2. సిద్ధాంతము 3. జాతకము వీనికి ఉపభాగములవంటివే 
వాస్తు, సంఖ్యాశా।స్తాదులు కూడ. 

8. కాలమనగా ఎమి? 

కాలము భగవత్‌ స్వరూపము. ఇది సూర్యచంధ్రాది గ్రహముల Dina 
ఏర్పడుచున్నది. కాలము అందమైనది. మనదేశము కర్మభూయిష్టమైనది. 
ఎప్పుడేకార్యము జరిగించవలెనో అది తెలిసికొనుటకు కాలావశ్యకత ముఖ్యము. 


2 34 => 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


కావున కాల స్వరూపము జ్యోతిశ్నాస్త్రంలో ఎంతగానో చోటుచేసుకొన్నది. కాలమువలననే 
మనము ఎప్పుడెన్ని గంటలు ఎన్ని నిమిషములైనది తెలిసికొనుచున్నాము. 


4. జాతకమనగా నేమి? 

పుట్టినవానియొక్క శుభాశుభములను జాతకము వలన తెలిసికొనవచ్చును. 
జీవి పుట్టినప్పుడు రాశి చక్రములో గ్రహము లెచ్చటెచ్చటనున్నది అట్లుండుటవలన ఆ 
జాతకునకు కలుగు నట్టి ఫలితములు ఎట్లుండునదియు ఇందుమూలమున తెలియ 
గలదు. అందువల్ల పుట్టినవానియొక్క సంపూర్ణ జీవిత విశేషములు జాతకము చూచి 
తెలిసికొనవచ్చును. 


ర. (క్రాంతి మండలము అనగా నేమి? దీనివల్ల లాభమేమి? 


ఖగోళమునందు అనగా ఆకాశ గోళమునందు సూర్యుడు పయనించు మార్గము, 
ఇయ్యది 360 భాగలు (డిగ్రీలు) గా విభజింపబడి యుండును. ఒక భాగదాటుటకు 
సూర్యునకు ఒకరోజు సమయము పట్టును. ఒక్ళొక్క రాశికి 30 భాగలు. 


దీనివలన కాలచక్రము తిరుగుట సంవత్సరములు, బుతువులు, ఆయనములు, 
నెలలు, వారములు మొదలగునవి ఏర్పడుట జరుగుచున్నది. 
6. గ్రహములెన్ని! అవి ఏవి? 

గహములు 9. అవి 1. రవి 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు ర్‌. 
గురుడు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు. 
7. మనము కాలమును ఎట్లు విభజించుకొనుచున్నాము. 

పూర్వము లిప్తలు, విఘడియలు ఘడియల రూపంలో విభజించుకొనెడివారు, 
ప్రస్తుతం మనము సెకనులు, నిమిషములు గంటల రూపములో విభజన చేసికొను 


చున్నాము. 
పాఠకులు రెండు పద్దతులు కూడ తెలిసియుండవలెను. 
60 విఘడియలు = 1 ఘడియ (24 నిమిషాలు) 
60 ఘడియలు = 1 రోజు (24 గంటలు) 
60 సెకండ్లు = 1 నిమిషము. 
60 నిమిషాలు = 1 గంట 
24 గంటలు = 1 రోజు (ఒకపగలు, ఒకరా(త్రి) 
30 రోజులు = 1 నల 
12 నెలలు = 1 సంవత్సరం. 


ఈ విధముగాకాలమానము నెరుగునది. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


8. వారముల పేర్లేమి ? ప్రతి నామములేవి ? 


వారములు ఏడు. 

1. ఆదివారము భానువారము 

2. సోమవారము ఇందువారము 

3. మంగళవారము భౌమవారము 

4. బుధవారము సౌమ్య వారము 

5. గురువారము బృహస్పతి వారము 
6. శుక్రవారము భార్గవ వారము 

7. శనివారము మందవారము 


ఆదివారమును రవివారమనియు, గురువారము లక్ష్మివారమనియు, శనివార 
మును స్థిరవారమనియు కూడ అందురు. రవిహోరతో ప్రారంభించునది ఆదివారము. 
అట్లే మిగతా వారములు కూడా ఆయా హోరలతో ఉదయమగుచుండును. 


9. తెలుగు నెలలెన్ని ? వాటి పేర్తేమి ? 


తెలుగు నెలలు 12. 

1. చైత్రము 7. ఆశ్వయుజము 

2. వైశాఖము 8. కార్తీకము 

3. జ్వేష్టము 9. మార్గశిరము 

4. ఆషాఢము 10. పుష్యము 

5. శ్రావణము 11. మాఘము 

6. భాద్రపదము 12 ఫాల్గుణము 
10. ఇంగ్లీషు నెలలెన్ని ? అవి ఏవి ? 

1. జనవరి 7. జూలై 

2. ఫిబ్రవరి 8. ఆగష్టు 

3. మార్చి 9. సెప్టెంబరు 

4. ఏప్రిల్‌ 10. అక్టోబరు 

ర్‌. మే 11. నవంబరు 

6. జూన్‌ 12. డిశంబరు 


11. కాలములెన్ని ? అవి ఏవి ? 


కాలములు మూడు - అవి 1. వేసవికాలము 2. వర్షాకాలము 3. చలికాలము 
(575 4 నెలలు చొప్పున ఉండును.) 


236 === 


12. బుతువులెన్ని అవి ఏవి ? 

బుతువులు ఆరు - 1. వసంత బుతువు 2. గ్రీష్మ బుతువు 3. వర్ష బుతువు 
4. శరదృతువు 5. హేమంత బుతువు 6. 338 బుతువు (ఇవి ఒక్కొక్కటి రెండు 
నెలల చొప్పున ఉండును.) 


13. తిధులు ఎన్ని? వాటి పేర్లేమి ? 
తిధులు 30 శుక్లపక్షంలో వచ్చు తిధులు 1. పాడ్యమి 2. విదియ 3. తదియ 


4. చవితి 5. పంచమి 6. షష్టి 7. సప్తమి 8. అష్టమి Y. నవమి 10. దశమి 11. 
ఏకాదశి 12. ద్వాదశి 13. త్రయోదశి 14. చతుర్దశి 15. పూర్ణిమ. 


బహుళ పక్షంలో 1 నుండి 14 వరకు ఆ తిధులు వచ్చును. చివర పూర్ణిమకు 
బదులుగా అమావాస్య వచ్చును. 


14. పకమనగా ఏమి? ఇవి నెలకెన్ని ? 


ఇ 


పక్షమనగా నెలలో ఒక భాగం. ఇవి రెండు భాగాలు. 1. శుక్లపక్షం - ఆవి 
వెన్నెల రాత్రులైన 15 రోజులు 2. బహుళపక్షం - ఇవి చీకటి రాత్రులైన 15 రోజులు. 
15. లగ్నము లెన్ని ? అవి ఏవి ? 

లగ్నములు 12. అవి 1. మేషము 2. వృషభము 3. మిధునము 4. కర్మాటకము 
5. సింహము 6. కన్య 7. తుల రి. వృశ్చికము 9. ధనుస్సు 10. మకరము 12. 
కుంభము 12. మీనం. 


16. రాసులెన్ని? అవి ఏవి ? 

రాసులు 12 ఇవి. అశ్విన్వాది నక్షత్రములకు ఏర్పడును. 287 నక్షత్రమునకు 
4 పాదములు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదములు. 9 పాదములు కలిసి ఒక 
రాశి అగును. వీటికి ఏర్పడ్డవి కూడ మేషం. మొదలగు లగ్నముల పేరులే. 


17. రాసులెట్లేర్చడుచున్నవి ? 

1. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదము కలిసి 
మేషరాశి యగును. 

2. $88 2,3,4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిరలో 1,2 పాదములు 
కలసి వృషభరాశి యగును. 

3. మృగళశిరలో 3,4 పాదములు, eg 4 పాదములు, పునర్వసులో 1,2,3 
పాదములు కలిసి మిధునరాశి. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


4. 


10. 


1, 


12. 


18. 


పునర్వసులో 4వ పాదము, పుష్యమి 4 పాదములు ఆశ్రేష 4 పాదములు కలసి 
కర్మాటకరాశి. 


మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వపాదము కలసి సింహరాశి. 


ఉత్తరలో 2,3,4 పాదములు. హస్త 4 పాదములు చిత్తలో 1,2 పాదములు 
కలసి కన్యారాశి. 


చిత్తలో3,4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖలో 1,2,3 పాదములు 
కలిసి తులారాశి. 

విశాఖలో 4వపాదం అనూరాధ 4పాదములు జ్యేష్ట 4 పాదములు కలసి 
వృశ్చికరాశి. 

మూల 4పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢలో 1వపాదము 
కలసి ధనుస్సురాశి. 

ఉత్తరాషాఢలో 2,3,4 పాదములు (శ్రవణం 3 పాదములు ధనిష్టలో 1,2 
పాదములు కలసి మకరరాశి. 

ధనిష్టలో 3,4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్రలో 2,8 
పాదములు కలసి కుంభరాశి. 


పూర్వాభాద్రలో 4వపాదము, ఉత్తరాభా[ద్రలో 4వపాదము, రేవతి 4 పాదములు 
కలసి మీనరాశి యగును. 


తెలుగు సంవత్సరములు లెన్ని? వాటి LID ? 
తెలుగు సంవత్సరములు 60. అవి 1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 


ర్‌. ప్రజోత్పత్తి 6. అంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10. ధాత 11. ఈశ్వర 
12. బహుధాన్య 13. ప్రమాది 14. విక్రమ 15. వృష 16. చిత్రభాను 17. స్వభాను 
18. తారణ 19. పార్థివ 20. వ్యయ 21. సర్వజిత్తు 22. సర్వధారి 28. విరోధి 24. 
వికృతి 25. ఖర 26. నందన 27. విజయ 28. జయ 29. మన్మధ 30. దుర్ముఖీ 
31. హేవళంబి 32. విళంబి 33. వికారి 34. శార్వరి 35. ప్లవ 36. శుభక్ళత్‌ 37. 
శోభక్ళృత్‌ 38. (క్రోధి 39. విశ్వావసు 40. పరాభవ 41. ప్లవంగ 42. కీలక 43. 
సౌమ్య 44. సాధారణ 45. విరోధికృత్‌ 46. పరీధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 
49. రాక్షస 50. నళ 51. పింగళ 52. కాళయుక్తి 53. సిద్దార్థి 54. రౌద్రి 55. 
దుర్మతి 56. దుందుభి 57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధన 60. అక్షయ. 


2 1 ===> 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 
19. నక్షత్రమనగా ఏమి ? 

నక్షత్రమనగా నశింపులేనిది, అశ్విని నుండి రేవతి వరకును గల యీ 27 
తారలు “భి” చక్రములోని మన గణనకు కావలసిన ముఖ్యమైనవి. ఇవి కాక ఇంకా 
ఎన్నో కోట్ల నక్షత్రములు కూడ భ చక్రములో కలవు. 
20. జన్మనక్షత్ర మనగా ఏమి? అది ఎట్లు తెలుసుకొనగల వీలగును ? 


జాతకుడు పుట్టిన కాలమునకు ఆ రోజున పంచాంగములో గుర్తింపబడిన 
నక్షత్రమే eg dd (ప్రతిరోజూ సదరు తిధివద్ద వ్రాయబడిన నక్షత్రమందే 
SoLo. 
21. నక్షత్ర పాదమెట్లు తెలియును ? 

నక్షత్ర ప్రారంభము నుండి అది పూర్తియెన వరకు గల కాలమును 438 
భాగించగా ఒక్కొక్క భాగము 2878 పాదమగును. మొదటి తొలిపాదము, ఆపైది 
రెండవది. పంచాంగములోని నక్షత్ర ప్రమాణము ద్వారా ఇది తెలియగలదు. 


22. నక్షత్రమున ఆకాశముపై ఎట్లు గుర్తుపట్ట గలము? 


1. అశ్విని గుబ్బిపు ముఖమువలె 3 నక్షత్రములు 
2, భరణి పొయ్యి పొక్కిళ్ళ 8 నక్షత్రములు 
3. కృత్తిక మంగలి కత్తి 6 నక్షత్రములు 
4. రోహిణి బండిచ[క్రం 5 నక్షత్రములు 
5. మృగశిర ధనువు 3 నక్షత్రములు 
6. ఆర్ట పగడము 1 నక్షత్రములు 
Ta పునర్వసు పడవ 7 నక్షత్రములు 
8. పుష్యమి పొట్లపువ్వు 3 నక్షత్రములు 
9. ఆశ్లేష పాము 6 నక్షత్రములు 
10. మఖ పల్లకీబొంగువలె 5 నక్షత్రములు 
11, పుబ్బ కండ్ల 2 నక్షత్రములు 
12. ఉత్తర కండ్ల 2 నక్షత్రములు 
13. హస్త అరచేయి 5 నక్షత్రములు 
14. చిత్త ముత్యము 1 నక్షత్రము 

15. స్వాతి మాణిక్యము 1 నక్షత్రము 

16. విశాఖ కుమర్మిసారె 5 నక్షత్రములు 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


17. అనూరాధ గొడుగుకర్ర 5 నక్షత్రములు 
18. జ్వేష్ట గొడుగు కర్ర 5 నక్షత్రములు 
19. మూల అంకుము 6 నక్షతములు 
20. పూర్వాషాఢ విరిగిన మంచపుకోళ 2 నక్షత్రములు 
21. ఉత్తరాషాఢ విరిగిన మంచపు కోళ్ళు 2 నక్షత్రములు 
22, (శవణం వేణువు 3 నక్షత్రములు 
23. ధనిష్ట మద్దెన 4 నక్షత్రములు 
24. శతభిషం నగరం 100 నక్షత్రములు 
20. పూర్వాభాద్ర విరిగిన మంచంకోళ్ళు 4 నక్షత్రములు 
26. ఉత్తరాభా[ద్ర విరిగిన మంచంకోళ్ళు 4 నక్షత్రములు 
27. రేవతి చేట 7 నక్షత్రములు 


23. అవకహడ చక్రమనగా నేమి ? 

జన్మనక్షత్రం తెలియని వారికోసం పేరునుబట్టి నక్షత్రమును తెల్పు పట్టిక, 
శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శాస్త్రమిది. 

ఉదా:- చూ-చె-చో-లా అశ్విని యిందలి 4 పాదములు అశ్వినికి చెందును. 
యిట్లే నక్షత్రములకు 108 అక్షరములుండును. పేరులోని మొదటి అక్షరము ద్వారా 
MOS మెరుగుటకై యిది ఏర్పడ్డది. 
24. నామ నక్షత్ర మనగానేమి? ఇది ఎట్లు ఏర్పడును ? 

పేరునబట్టి నక్షత్రమును నిర్ణయించుకొనుట, నామనక్ష్మత్ర పట్టికలో ఒక్కొక్క 
SES పాదములకు ఒక్కొక్క అక్షరము గుర్తింపబడి యుండును. మీ పేరులోని మొదటి 
అక్షరం ఎచ్చట గలదో దానిని చూచి సదరు నక్షత్రములో సదరుపాదం అని తెలియ 
వచ్చును. 
25. నామనక్షత్ర పట్టిక ఎట్లుఏర్పడగలదు? 


నక్షత్రము పాదాక్షరములు 
పాదములు 1-2-3-4 
అశ్విని చూ-చే-చో-లా 
భరణి లీ-లు-లె-లో 
కృత్తిక ఆ-ఈ-ఊ-ఏ 


రోహిణి ఓ-వా-వీ-వూ 


26. 


(శవణం 

పూర్వాభాద్ర 

ఉత్తరాభాద్ర 

రేవతి 

అభీజిత్తు 

కొన్ని ప్రత్యేక తారలేవి ? 
కృష్ణ=మృగ 33 పాదము 
హృష్ట=స్వాతి 1వ పాదము 
శ్రీధర=చిత్త 4వ పాదము 
క్షేతయ్య=హస్త 2పాదము 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


వే-వో-కా-కి 
కు-ఘ-జ-ఛా 
కె-కో-హా-హి 
హు-హే-హో-డా 
డి-డు-డె-డో 
మా-మి-మూ-మే 
మో-టా-టి-టూ 
టె-టో-పా-పి 
పూ-ష-ణా-ఠా 
సపె-పో-రా-రి 
రూ-రే-రో-తా 
తీ-తూ-తే-తో 
నా=నీ-నూ-నే 
నో-యా-యి-యూ 
యి-యో-బా-బి 
బు-ధ-భ-ఢథా 
వి-బో-జా-జి 
బే-జె-జో-ఖా 
సే-సో-దా-ది 

డు -శ్యం -ర్దూ-థా 
దే-దో-చా-చి 
ఖ-ఖి-ఖు-ఖే 


జ్ఞాన=ఆర్ట 3 పాదము 

భీమ=మూల 3 పాదము 
ఖైరవ=పూషా 3 పాదము 
ప్రభాకర్‌=చిత్త 3 పాదము 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 22223 15 
27. యోగములెన్ని? అవి ఏవి? 


1. విష్మంభము 2. ప్రీతి 3. ఆయుష్మాన్‌ 4. సౌభాగ్యము 5. శోభనము 6. 
అతిగండము 7. సుకర్మము 8. ధృతి 9. శూల 10. గండము 11. వృద్ధి 12.ధృవము 
13. వ్యాఘాతము 14. హర్షము 15. వజ్రము 16. సిద్ది 17. వ్యతీపాత్‌ 18. 
వరీయాన్‌ 19. పరిగ 20. శివము 21. సిద్దము 22. సాథ్యము 28. శుభము 24. 
శుక్లము 25. (బ్రహ్మము 26. ఐంద్రము 27. వైధృతి. 


28. వ్యర్ణమనగా ఏమి? దీని పరిమిత కాలమెంత ? 

నక్షత్రమునకు వచ్చు దోషమును వర్ణమందురు. ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క 
విధముగా వచ్చుచుండును. దీనికి త్వాజ్య కాలమని యింకొక పేరుగలదు. దీని (ప్రవేశము 
నుండి 4 ఘడియలు (అనగా 1 గంటాకరనిముషాలు) విడిచి పెట్టి ఆపై శుభకార్యములు 
చేసికోవచ్చును. త్యాజ్య కాలములో ఎట్టి శుభకార్యములు నిర్ణయించుకోరాదు. కనుక 
అన్ని నక్షత్రాలకు విడువవలసిన కాలములను యీ దిగువ పొందుపరచుచున్నాము. 


నక్షత్రములు as ఘడియలు 
1. అశ్వని 50 ఘడియలపైన 
2. భరణి 24 ఘడియల పైన 
8. కృత్తిక 30 ఘడియల పైన 
4. రోహిణి 40 ఘడియలపైన 
5. మృగశిర 14 ఘడియలపైన 
6. ఆర 21 ఘడియల పైన 
7. పునర్వసు 30 ఘడియల పైన 
8. పుష్యమి 20 ఘడియల పైన 
9. ఆశ్లేష 32 ఘడియలపైన 
10. మఖ 30 ఘడియల పైన 
11. పుబ్బ 20 ఘడియల పైన 
12 ఉత్తర 18 ఘడియలపైన 
13 హస్త 24 ఘడియల పైన 
14 చిత్త 20 ఘడియల పైన 


14 ఘడియల పైన 


= 
al 
Y 

ye 
E» 


222 ———————————————_—_ 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


16. విశాఖ 14 ఘడియల పైన 
17 అనూరాధ 10 ఘడియల పైన 
18. జ్యేష్ట 14 ఘడియలపైన 
19. మూల 20 ఘడియల పైన 
210) పూర్వాషాడ 24 ఘడియలపైన 
2d ఉత్తరాషాడ 20 ఘడియలపైన 
22. (శ్రవణం 10 ఘడియలపైన 
2% ధనిష్ట 10 ఘడియల పైన 
24. శతభిషం 18 ఘడియలపైన 
25. పూర్వాభాద్ర 16 ఘడియలపైన 
26. ఉత్తరాభా[ద్ర 16 ఘడియలపైన 
27. రేవతి 20 ఘడియలపైన 
29. దుర్ముహూర్తమనగా నేమి? ఇది ఎట్లేర్బడుచున్నది? 


వారమునకు సంబంధించిన దోషము ఇది సూర్యోదయము 6 
గంటలకయ్యేటప్పుడు దుర్శ్ముహూర్త మీ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 
నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 
మరల 2-ర్‌రికు మంగళవారం ఉదయం 8-305, మరల DS 11-50కు, బుధ 
వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-545, శుక్రవారం మధ్యాహ్నం 
12-285 శనివారం ఉదయం 2-40కు దుర్ముహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో 
ఆది-26, సోమ-16,22 మంగళ-6 మరల DoS 11-50 బుధవారం-11ఘ, 
గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును. 


30. లగ్నమునకు గల ప్రమాణము లెంతెంత ? 
మేషం - 1గం.44ని॥లు తుల -2గం 10ని॥ 
వృషభం - 1-55 వృశ్చికం - 2-11 
మిధునం - 2-16 ధనుస్సు - 2-08 
కర్మాటకం - 2-08 మకరం - 1-53 
సింహం - 2-08 కుంభం - 1-40 


కన్య  - 2-06 మీనం - 1-34 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


81. తారాబలమెట్లు తెలియును ? దీనివల్ల లాభమేమి ? 


జన్మలేక నామనక్షత్రము లగాయితూ నిత్యనక్షత్రం వరకును లెక్కించి దానిని 
93 భాగించగా మిగిలిన శేషం 1. జన్మతార 2. సంపత్తార 3. విపత్తార 4. క్షేమతార 
5. ప్రత్యక్తాక 6. సాధనతార 7. నైధనతార 8. Dd Y. పరమ మిత్రతార సున్న 
శేషం వచ్చిన అది పరమ మిత్రతారగా ఎరుగవలెను. ఇందు బేసి తారలు అశుభ 
ఫలితాలు. సరిసంఖ్యగల తారలు శుభఫలితములను కలిగించును. ఒక్క బేసి తారయిన 
9వది మా(త్రం శుభఫలమిచ్చును. 

32. ఏఏ తారలు ఎట్టి ఫలితం లిచ్చును ? 

1: జన్మతార-శరీర[ శ్రమను 2. సంపత్తార - ధనలాభమును 3. విపత్తార- 
(ప్రమాదమును 4. ES సౌఖ్యమును 5. ప్రత్యక్తార-చిక్కులను 6. శోభనతార- 
కార్యసిద్ధిని 7. నైధనతార-ఖర్చులను 8. మిత్రతార-స్నేహమును 9. పరమ మి(త్రతార- 
లాభములను కలుగజేయును. 

తారాబలమువల్ల ఫలితం కావలసిననాటి శుభాశుభములు తెలియగలవు. అవి 
తెలిసికొని తగినవిధంగా సంచరించుటకు వీలగును. తారాబలం బాగులేనినాడు 
ప్రయత్నములు విరమించుట, ప్రమాణములు విడచిపెట్టుట. శుభకార్యములకు 
పూనుకొనకపోవుట, అది అనుకూలించినప్పుడు ముఖ్య ప్రయత్నములు సిద్ధించును. 
కావున నెరవేర్చుకొనుట ఉద్యుక్తులగుట చేయదగినది. నైధనతార ఎల్లప్పుడు 
విడువదగినది. 

33. చంద్రబలమెట్లు తెలిసికొందము? దీని ఆవశ్యకత ఏమి ? 

తన జన్మ లేక నామరాశి నుండి చంద్రుడున్న నిత్య రాశివరకు లెక్కించిన 
1-3-6-7-10-11 రాశులలో చందద్రుడుండగా శుభఫలమిచ్చును. మిగతా రాసులలో 
అశుభఫలమిచ్చును. విశేషించి శుక్లపక్షమునందు 2-5-9 స్థానములలోను బహుళ 
పక్షమున 4-6-12 స్థానములలోను తల్లి కుమారులను రక్షించునట్టు రక్షించును. 
అష్టమ చంద్రుడు ఎల్లప్పుడు దుష్ట ఫలములనే యిచ్చును. 

తారా, చంద్ర బలములు రెండును శుభకార్యములు జరిగించునపుడు ప్రయాణ 
ములు చేయునపుడు, ముఖ్య కార్య ప్రయత్నములు ప్రారంభించునపుడు తప్పక 
చూచుకొనవలెను. ఇవి బాగులేనిచో అశుభ ఫలములు ఎదుర్కొనవలసి వచ్చును. 
34. పుష్కర కాలముల ఉపయోగమేమి ? 

2878) లగ్నములో ఒక్కొక్క భాగం చాలా ఉత్తమమయినది, అదే పుష్కరకాలం 


2 244 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


వివాహాది శుభకార్యములు జరిగించుటకు ప్రశస్తమైన వీటి గురించి అందుకే 
తెలిసికొనుట ముఖ్యమైనది. 

మేషలగ్న పుష్మరకాలం 2 ఘడి 58 విఘడియలకు వృషభలగ్న-2-8 మిధున 
4-9, కర్నాటక 1-6 సింహం 3-88, కన్య 2-16, తులా4-రి, వృశ్చిక 1-6, 
ధనుస్సు83-32, మకర 1-53, కుంభం 3-11, మీనం 0-48. 
35. పంచకరహిత మనగా ఏమి? 

ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన 
మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు 
రహితమైనవని గ్రహించవలెను. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 
రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి. 


36. కొన్ని నక్షత్రములకు రెండేసి పేర్లు చొప్పున ఉంటున్నవి అవి ఏవి? 
ఉత్తరకు-ఉత్తర ఫల్లుణి, పుబ్బ-పూర్వ ఫల్లుణి, ఆశ్తేష-ఆ(్రేష చిత్ర - చిత్త, 
శతభిష-శతతార. 
మరికొన్ని విశేషాలు :- పౌర్ణమికి -పూర్ణిమ, కర్మాటకము-కటకము, ఉత్తరా 
త్రయము-ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ధనిష్టా పంచకము-ధనిష్ట శతభిషం, 
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 
87. నవకము అనగానేమి? దీనిని తెలిసికొనుటవల్ల లాభమేమి ? 


నవకము అనగా తొమ్మిది నక్షత్రముల సమూహం మొత్తం 27 నక్షత్రములు 8 
నవకములుగా విభజింపబడ్డవి. పుట్టిన నక్షత్రము మొదలు 9 నక్షత్రములు మొదటి 
నవకము, ఆపై వచ్చు 9 తారలు 2వ నవకము. పిమ్మట వచ్చు 9 తారలు తృతీయ 
నవకము, తొలి నవకములో జన్మతార చెడ్డది. దీనికి శాకము. రెండవ నవకములోని 
విపత్తార చెడ్డది. దీనికి బెల్లము, మూడవ నవకములో వచ్చు ప్రత్యక్తార చెడ్డది. దీనికి 
ఉప్పు దానమీయవలెను. అన్ని నవకములలోను వచ్చు నైధనతార చెడ్డది. ఇది నువ్వలతో 
కూడిన బంగారం దానముతోగాని నివర్తికాజాలదు. విడువ వలసిన కాలము-జన్మ 
తారకు 7 ఘడియలు (తొలి 2 గంటలా 12 ని.లు) విపత్తారకు ౩ ఘ॥లు (1గంట 
12 Die ప్రత్యక్తారకు 3 ఘ॥లు (1 గం॥ 12 ని।లు)/నైెధవతారకు 8 ఘ॥లు (తొలి 
3 గం॥ 12 Die») 


38. శూన్యమాస మనగా ఏమి? దీనికి మంచి చెడ్డలేవి ? 
ఎటువంటి శుభకార్య మాచరించుటకు దూష్యమైనది, శూన్యమాసం, ఆషాఢం, 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


భాద్రపదము, పుష్యం ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, 
ధనుఃపుష్యము, ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పుడు శుభ 
కార్యముల గూర్చి తలపెట్టరాదు. 


839. మూఢము లేక మౌఢ్యమి అనగా ఏమి ? 


రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. 
అస్తంగత్వ దోషము ప్రాప్తించుటచేత శుభమీయజాలని కాలమిది కావున ఎట్టి 
శుభకార్యములైనను ఈ కాలములో జరిగించరాదు. 


40. కర్తరి అనగా ఏమి? ఏఏ కార్యములిందు జరిగించరాదు ? 


కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 
1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అందురు. భరణీ 4వపాదము డొల్లుకర్తరి 
అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాల చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, 
నుయ్యి త్రవ్వుట దేవతా (ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు. 


41. పంచాంగము అనగా నేమి ? 


పంచాంగము అనగా 5 అంగములు గలది అని అర్థము. 1.తిధి 2.వారం 3. 
నక్షత్రం 4. యోగం 5. కరణం సిద్ధాంత పంచాంగములలో (ప్రతిరోజు వీని ప్రమాణం 
గుర్తించబడి యుండును. ఈ పంచాంగములు పెద్దసైజులో ఉంటాయి. ఇక గంటల 
పంచాంగం పాకెట్‌ సైజులో ఉండును. ఇందు యోగ కరణాదులుండవు. మొత్తంమీద 
పంచాంగము (ప్రతియింట యుండదగిన పవిత్ర (గంథము. (ప్రతి నిముషము దీని 
ఉపయోగముండును. 


42. గోచారమనగా ఏమి ? 


(గహములు ఒకరాశి నుండి ఇంకొక రాశికి మారుతూంటాయి. దీనినే 
గోచారమంటారు. నవగ్రహములు “భి చక్రమార్గమున సంచరించుచుండును. ఆ 
“భి చక్రమును 12 భాగములు చేయగా 12 రాసులైనవి. మేషం నుండి మీనం 
వరకునుగల 12 రాసులే లగ్నములుగా కూడ పిలువబడుచున్నవి. దీనికి ఇంకొక 
పేరు గ్రహచారం ఆకాశముపై కోట్లకొలది నక్షత్రం లున్నప్పటికి మనకు కావలసినవి 
28 నక్షత్రములు మాత్రమే. అవి అశ్వని నుండి రేవతి వరకును గలవి మాత్రమే అని 
ఎరుగవలెను. ఒక్కొక్క నక్షత్రమునకును 4 పాదములనియు Y పాదములు కలిసి ఒక 
రాశి అగుననియు మీరిదివరకే తెలిసికొని యున్నారు. 


26 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


43. గోచారం తెలిసికొనుటవలన మనకు కలుగు లాభమేమి ? 


(గహములయొక్క కిరణ ప్రసారమునందలి శక్తియే సర్వజీవుల జీవనాధారానికి 
మూలకారణమై యున్నది. అది వారి వారి కర్మ ఫలములను బట్టి సుఖదుఃఖములను 
కలుగుజేయును. అందుచేత గ్రహచలనం వల్ల మంచి చెడు - లెక్కల ప్రకారం 
కలుగుచుండగలవు. 


44. (గహ గమన విధాన మెట్లుండును ? 


AS] రాశిలో రవి, బుధ, శుక్రులు 30 రోజుల చొప్పునను, కుజుడు 45 
రోజులు, గురుడు 1 సం॥రం. రాహు కేతువులు 1న్నర సంవత్సరములు, శని 2న్నర 
సంవత్సరముల కాలముండును. 


45. (గహ గుణములు వివరింపుము ? 


సూర్య, చంద్ర, గురులు సత్వగుణము గలవారు కుజ, శని, రాహు, కేతువులు 
తమోగుణులు, బుధ, శుక్రులు, రజోగుణ (ప్రధానులు. 


46. గ్రహకారకత్వ ఫలములేమి ? 


గ్రహములు మానవులపై వాని బలములను, శుభాశుభఫలితములను కలిగించు 
చుందురు. రవి eS), పితృ చింత ఉద్యోగం, కఫం, శిరోవ్యాధి, అధికారమున్నూ 
చంద్రుడు బుద్ది మనస్సు, స్త్రీ సౌందర్యం, మాతృచింత, క్షయ, నిద్ర కుజుడు సోదర 
వర్షము, భూమి విరోధులు విదేశ గమనం, బుధుడు గణితం. జ్యోతిషం, వ్యాపారం, 
వైద్యం రత్న పరీక్ష గురుడు ధనం, సంతానం, వాహనం, భూగ్భహ పశులాభములు - 
శుక్రుడు వివాహం, కళత్రం, క్రయ, విక్రయ నైపుణ్యం, శని ఆయుర్జాయం, హూణ, 
శిల్ప విద్యలు, నీ జీవనము, జూద ప్రీతి రాహువు, మం|(త్రతం(త్రములు, వైద్యరత్న 
పరీక్ష మాతామహ విషయము, అన్యదేశ గమనము, కేతువు మోక్షాపేక్ష గంగాన్నానము 
విషాదము, వైరాగ్యం కలిగించును 
47. సూర్య(గహణ మెట్లేర్పడుచున్నది? 

భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డువచ్చి SALI సూర్యునిపై పడుట 
వలన సూర్యగ్రహణం ఏర్పడుచున్న్చది. రాహు కేతువులు సూర్యచంద్రులను మింగుదురని 
పురాణగాథ. 
48. కార్తి అనగా ఏమి? 

వర్షయోగమును BO) విశేషము అశ్విన్యాది కార్తెలు రేవతి పర్యంతం 
సంవత్సరములో 27న్నూ ఒకసారి నడచును, కార్తె (ప్రవేశ కాలమును బట్టి DÍ 
అనావృష్టి, చి త్రవృష్టి మొదలగునవి ఒక్కొక్కటి సంభవమగును. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


49. అక్షాంశములనగా ఏమి ? 


భూమధ్యరేఖకు ఉత్తరమున 90 భాగలు. దక్షిణమున 90 భాగలును, ఇవి లగ్న 
(ప్రమాణములు మొదలగు అంశములకు సంబంధించినవి. 


50. తారాభేదములు వివరింపుము ? 


సూర్యుడున్న నక్షత్రము మొదలు 7 తారలు నిర్జీవ తారలు ఆపై 12 తారలు 
జీవతారలు తర్వాతి తారలు రోగతారలు జీవతారలు ఉత్తమమైనవి. 


51. ఆయన మనగా da ? 


సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణమునకు దక్షిణము నుండి ఉత్తరమునకు 
జరుగుటను ఆయనమందురు. దీనికిపట్టు కాలం 6 మాసములు 1 ఉత్తరాయణం 2 
దక్తిణాయనం. 


52, అనంత విశ్వమనగా ఏమి? 


సౌరమండలపు అంచులను దాటి అంతటా నిండినది గ్రహణము లన్నియు 
ఇందులోనే తిరుగాడు చుండును. 


53. అహోరాత్రములు అనగానేమి ? 

ఒక పగలును ఒక mo కలసి 1 రోజు అగును. దీనినే అహోరాత్రములు 
అందురు. ఇది కాలగణనకాధార భూతమైనది. సూర్యుడు 1 డిగీ మించుటకు పట్టుకాలం 
భూమి తనలో తాను ఒకసారి తిరుగుటకు పట్టుకాలం. 
54, అహస్సు అనగా ఏమి? 

పగటికాలం అహస్సు అందురు సూర్యుడు కనిపించు 12 గంటల కాలమిది. 
దీనిని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అను 3 భాగములు చేసి పిల్చుచుందుము. 
55. ఆయుర్గాయం నిర్ణయములోని రకములను తెల్పుము ? 

పుట్టినది మొదలు 32 Sono వరకును అలాయువు. అది మొదలు 75 
సం॥ వరకు మధ్యమాయువు ఆపై 120 సం॥ వరకును పూర్ణాయువు, పుట్టినది మొదలు 
8 Sono వరకు బాలారిష్టం. 
56. ఉచ్చ అనగా ఏమి? 

రాశిచక్రములో ఆయా గ్రహములకు ఏర్పడిన స్థాన విశేషం ఇది మేలు 
కలిగించును. ఉదా:- రవికి మేషం చంద్రునకు వృషభం మొదలగునవి (గహింబచేది. 


218 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


57. అంశ చక్రమనగా ఏమి? 


అంశచక్రం జాతక సంబంధమైనది. రాశి చక్రంలో వలె జీవిత ఫలములు 
తెలిసికొనుటకు ఉపయోగపడు చక్రం, అశ్విని 1వపాదం, మేషాంశమనియు, 2వ 
పాధం వృషభాంశ మనియు శివపాదం మిధునాంశమనియు 4వపాదం కటకాంశ 
మనియు ఈవిధముగా ఏర్పడును. 


58. ఉదయరాశి అనగా ఎమి? 

రవి ఏ రాశియందుండునో ఆ రాశి ఉదయలగ్న మగుచున్నది. ఆ లగ్నం 
నుండి వరుసగా వచ్చు 6 లగ్నములు సాయంకాలం వరకును ఆపైవచ్చు 6 లగ్నములు 
రాత్రి పూర్తియగు వరకు వచ్చి ప్రతిదినం ఏర్పడుచున్నది. 
59. బుక్షాద్యంతము అనగా ఏమి ? 

నక్షత్ర ప్రమాణం ఏ నక్షత్రమైనను 66-40 ఘడియలకు మించిగాని 55-50 
ఘడియలకు తగ్గిగానీ యుండదు. పూర్వనక్షత్రం కంటె జననకాల నక్షత్రం పెరిగిన 
యెడల 60లో ఆ పెచ్చు సంఖ్యను కలుపవలెను. పూర్వ నక్షత్రం కంటె జననకాల 
నక్షత్రం తగ్గిన యెడల 60లో ఆ తగ్గు సంఖ్య తీసి వేయవలెను. 


బుక్షాద్యంతం 67-53 ఘడియల మధ్యకాలములో ఉండునని కొందరి 
అభిప్రాయం. 
60. ద్వాదశ భావస్థానములను తెల్చుము ? 

జన్మలగ్నం తమ స్థానం, ద్వితీయం ధనస్థానం తృతీయం సోదర, చతుర్ధం 
మాతృ పంచమము పుత్ర, షష్టమం శత్రు, సప్తమం, కళత్ర, అష్టమం, ఆయుః నవమం 
పితృ దశమం కర్మ ఏకాదశం జ్యేష్ట, భాత్భ ద్వాదశం వ్యయ భావములను తెల్చును. 
61. (935% విచారణ అనగా ఏమి ? 

తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యేష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట 
అని అందురు. వీనిలో ఒక aso శుభకరం రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు 
జ్యేష్టములు హాని. కాని తొలుచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను 
తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెండ్లాడు నపుడు జ్యేష్టమాసం 
శుభకరమైనదే. 
62. అంగారక దోషమనగా ఏమి? 

దీనికే కుజదోషమని ఇంకొక పేరు, ఇది వివాహ విషయమున భార్యాభర్తలకు 
సంబంధించినది. 2-4-7-8-12 రాసులలో కుజుడున్న పురుషుల కైనను స్రీలకైనను 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


దోషం ఈ కుజదోషం జన్మలగ్నం చంద్రరాశి శుక్రస్థితి నుండి క్రమముగా బలవత్తరం. 
మేష కర్నాటక సింహ వృశ్చిక ధనుర్శకర మీనరాసుల యందు జన్మించిన వారికి 
కుజదోషం లేదు. మిధున కన్యారాసులందు జన్మించిన వారికి 2వ యింట నున్న 
కుజదోషములేదు, మేష వృశ్చిక రాసులందు జన్మించిన వారికి 4వ యింట ఉన్న 
కుజదోషం లేదు. కటక మకర రాసులవారికి 7ట కుజుడున్న దోషంలేదు. ధను 
మీనరాసులవారికి అష్టమమందలి కుజదోషం లేదు. 


కుజుడు గురునిలో కలిసియున్నను గురువుచే చూడబడినను కుజదోషం లేదు 
పురుషులకు 2,7, స్రీలకు 4.,8 రాసులందు కుజుడున్న ఎక్కువ దోషం లేదు పురుషులకు 
స్రీలకు అష్టమమున మహాదోషం దంపతులలో ఏ ఒక్కరికి కుజదోషమున్నను 
హానికరమైనదే. 
63. కోణము లనగా ఏమి ? 

లగ్నమునుండి పంచమ నవమ స్థానములు ఇందున్న గ్రహములు శుభఫలమిచ్చు 
టకు సమర్గులు. 
64. (గహగతుల విధము తెల్పుము? 

1. వక్రం 2. అతిచారం 3. స్థంభన 4. అస్తంగత్వం 5. సమాగమము. 
65. గ్రహ సమయములెన్ని ? అవి ఏవి ? 

ఇవి 27. 1. స్నానసమయం 2. వస్త్రధారణ 3. తిలకధారణ 4. జపసమయం 
ర్‌. శివపూజ 6. హోమసమయం 7. విష్ణు పూజా 8. విప్రపూజ 9. నమస్మార 10. 
lo ప్రదక్షణ 11. వైశ్యదేవ 12. అతిధి పూజ 13. భోజన సమయం 14. విద్యాప్రసంగ 
15. అక్రోశ 16. తాంబూల 17. వృపసల్లాప 18. కిరీటధారణ 19. జలపాన 20. 
అలస్య 21. నయన 22. అమృతాశన 23. అలంకరణ 24. స్రీ సల్లాప 25. భోగ 
26. నిద్రా 27. రత్న పరీక్షా సమయం. 


66. (గహముల దృష్టి నిర్ణయ మెట్లుండును ? 

సూర్యాది నవ(గహములున్నూ 7వ స్థానమును సంపూర్ణ దృష్టితో చూచెదరు. 
శని 3-4-10 స్థానములను గురుడు 5-9 స్థానములను, కుజుడు 4-8 స్థానములను 
కూడ చూచెదరు. 


67. (గహజప సంఖ్య ఎట్లుండును? 
రవికి 6వేలు, చంద్రునికి పదివేలు, కుజునికి 7వేలు రాహువుకి 1రివేలు బుధునికి 
17వేలు గురునికి 16వేలు శుక్రునికి 20 వేలు శనికి 19వేలు, కేతువునకు 7వేలు. 


250 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


68. గ్రహముల స్వభావము లెట్టివి? 

రవి అగ్థపాపి, చంద్రుడు శుభుడు, కుజుడు త్రిపాద పాపి బుధుడు DÍ, 
గురుడు పూర్ణశుభుడు, శుక్రుడు త్రిపాద శుభుడు, శని, కేతువులు పూర్ణ పాపులు, 
69. గ్రహములకు గల షడ్చలం లేవి ? 

1. స్థాన బలం 2. దిగ్భలం 8. చేష్టాబలం 4. కాలబలం 5. నైసర్గిక బలం 6. 
దిగ్భలం. ఈ 6 బలములను పరిశీలించి జాతక ఫలములు చెప్పవీలున్చది. 
70. (గహ జాతులు వివరింపుము ? 

గురు శుక్రులు బ్రాహ్మణులు, శని కుజులు క్షత్రియులు, చంద్రుడు వైశ్యుడు, 
బుధుడు శూద్రుడు, శని చండాలుడు, బుధుని వైశ్యునిగ, శనిని శూద్రునిగ, రాహువును 
మ్లేచునిగ చాలమంది చెప్పుదురు. 
71. (గహకళ లెట్లుండును ? 

సూర్యునికి 30. చంద్రునికి 18, కుజునికి 6, బుధునకు రి, గురునికి 10, 
శుక్రునకు 12, శనికి 1 చొప్పున కళలు ఉండును. 
72. (గ్రహస్సుట మనగా నేమి? 

(గహం స్థితి పొందిన నక్షత్ర (ప్రవేశ సమయం నుండి తర్వాత నక్షత్రమందు 
(ప్రవేశించు సమయం వరకును గల మధ్యకాలము. 
73. గ్రహావస్థలు ఎన్ని ? అవి ఏవి? 

(గహావస్థలు 10, అందు 1. దీప్తావస్థ 2. స్వస్థ 3. ముదిత 4. శాంత 5. శక్తి 
6. పీడితి 7. “దీన 8. వికల 9. కల 10. dese. 

ఉచ్చయందుగల (గ్రహములు దీప్తావస్థను sde గలవి. స్వస్థావస్థను, 
మి(త్ర క్షేత్రములుగలవి. ముదితా వస్థను సమక్షేత్రమందుగలవి, శాంతావస్థను వక్ర 
(గ్రహం, శక్తావస్థను రాశి తుదిభాగమందలి (గ్రహం. పీడితావస్థను శత్రుక్షేతముల 
గలది. దీనావస్థను అస్తమించు గ్రహం. వికలావస్థను అతీచారం గలది ASS 
పొందుచున్నవి. 
74. (గహవర్ణం లెటిగింపుము ? 

రవి ado, చంద్రుడు తెల్లని వర్ణము, కుజుడు ఎరుపు, బుధుడు హరిత, 
గురుడు పీత, శుక్రుడు కర్పూర, శని కృష్ణ వర్ణములు కలిగియుందురు. రాహువు 
కృష్ణ లోహితము, కేతువు చిత్రవర్ణం గలవాడు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 361 3 
75. (గహ గుణములను send ? 

సూర్యచంద్ర గురులు సత్యగుణం గలవారు కుజ, శని, రాహు, కేతువులు 
తమోగుణులు, బుధ,శుక్రులు, రజోగుణ (ప్రధానులు. 
76. గహధాతువులను వివరింపుము? 

రవికి ఎముకలు, చంద్రునకు రక్తము, కుజునకు శిరోధాతు, బుధునకు చర్మం, 
గురునకు మేధస్సు, శుక్రునకు గుహ్యం, శని స్నాయువు ధాతువులు. 
77. గ్రహదిక్కులను తెల్పుము? 

రవి తూర్పు, చంద్రుడు వాయువ్యం, కుజుడు దక్షిణము బుధుడు ఉత్తరం గురుడు 
ఈశాన్యం, శుకుడు ఆగ్నేయం శని పశ్చిమం, రాహువు నైరుతి, కేతువు నైరుతి. 
78. గ్రహపాటు అనగా ఎమి? 


గ్రహస్థితి బాగులేనపుడు రోజులు బాగులేవని వాపోవుట సహజం, విధి మనకు 
బ్రాసిపెట్టిన విధంగా జరుగుతుందిగాని మనమకొన్నట్లు జరుగదుకదా! దీనినే గ్రహపాటు 
లేక (గహచారం అని అందురు. 


79. గ్రహయుద్ద మనగా ఏమి ? 

బుధ, గురు, శుక్ర, శనులలో ఎవరైనా చేరుటవల్ల (గహయుద్ధ మేర్చడును. 
80. అయనాంశ అనగా ఏమి? 

సాయన నిరయన రాసులకు గల భేదము. 

81. (గహ రుచుల నెటిగింపుము ? 

రవికి కారం, చం(ద్రునకు లవణం, కుజుడు చేదు బుధునకు ష(డసములు, 
గురునకు తీపి, శుక్రునకు పులుపు, శనికి వగరు రుచికరమయినవి. 

(గహములకు ఉచ్చరాశులు :- సూర్యునకు మేషం, చం(దునకు వృషభం, కుజునకు 
మకరం, బుధునకు కన్య గురునకు Bono, శుక్రునికి మీనం, శనికి తుల, 
రాహువునకు వృషభం, కేతువునకు వృశ్చికం. 

82. (గహ రత్నములేవి ? 


రవికి మాణిక్యం, చంద్రునకు ముత్యము, కుజునికి పగడం, బుధునికి మరకతం, 
గురువునికి, పుష్యరాగం శుక్రునకు వజ్రం, శనికి నీలం, రాహువునకు గోమేధికం. 
కేతువునకు వైఢూర్యం ప్రీతికరములు. 


E — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


మరియు రవికి తామ్రము, చంద్రునకు మణులు కుజునికి బంగారం, బుధునకు 
ఇత్తడి కంచు, గురువుకు వెండి బంగారము, శుక్రునికి ముత్యములు, శనికి ఇనుము, 
రాహువకి సీసం కేతువుకి నీలం, ఈ విధమయిన లోహములు (ప్రధానములైనవి. 
83. (గహములయొక్క కారకత్వములను తెలుపుము ? 


రవి పితృకారకుడు. చం(ద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు 
వ్యాపార, సంపదలకు గురు విద్యాపుత్రులకు, శుక్రుడు, కళత్రయమునకు, శని 
ఆయుర్జాయమునకు కారకులు. 

ఈ (గ్రహములకు స్వక్షేత్రములు రవికి సింహం, చంద్రునకు వృషభం, కుజునకు 
మేషం, బుధునకు కన్య, గురునకు ధనుస్సు, శుక్రునకు తుల, శనికి కుంభం, రాహువునకి 
సింహం. కేతువునకు కుంభం. 

84. ఎ గ్రహ మెట్టిది ? 

రవి స్థిరగ్రహం, చం[ద్రుడు చర(గహం, కుజుడు ఉ(గ(గహం. బుధుడు, మిత్ర, 
గురుడు మృదు, శుక్రుడు లఘు, శని ASADO. 

అక్షమనగా నేమి? 

జ్యోతిచక్రంయొక్క అక్షదంతం, దక్షిణోత్తర ధృవముల యొక్క మధ్య(ప్రదేశం. 
85. “జాతకర్మ” అనగా ఏమి? 

బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకు SAS చేయవలసిన సంస్మార విశేషం పూర్వులు 
దీనిని శిశువు పుట్టిన వెనువెంటనే జరిగించెడివారు. నేటి జనులు 11-12-21- 
29-31 దినముల యందు జరిగించుచున్నారు. దీనినే బారసాల అను పేరుతో 
పిల్చుచున్నారు. 

బిడ్డపుట్టిన నక్షత్రముయొక్క చెడునుబట్టి తండ్రి పిల్లవాని ముఖమును నూనెలో 
తొలుత చూసి ఆపై దానములు, శాంతులు పూర్తిచేసుకొనవలసి యున్నది. 

86. రాశి చక్రం చేయు విధమెట్టిది ? 

సిద్దాంత పంచాంగములతో ఇవి ప్రతినెల ప్రారంభంలోను వేయబడి ఉంటాయి. 
(గహములు ఒక రాశి నుండి మరో రాశిలోనికి మారునపుడు అది గమనించి చక్రములో 
ఆ (ప్రభావము సదరు గ్రహమును గుర్తించవలెను. ఈ చక్రములో 12 గడులుండును. 
9 గ్రహములను వాటి స్థితినిబట్టి ఆ చక్రంలలో స్థిరపరచినచో జాతకుని జీవిత 
ఫలములు తెలియగలవు. ఉత్తరాంధ్ర ప్రాంతములలో ఆపసవ్య చక్రములు దక్షినాదివారు 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


సవ్య చక్రములను వాడుదురు. సవ్యచక్రములో (గహాలు ఎడమ భాగం నుండి కుడివైపుగ 
వేయుదురు. చక్రములు వేయుటలో తేడాలు ఉన్నను ఫలితములు మామూలుగానే 
అందరికీ గణితములోనికి వచ్చును. 


87. దశాశేషం కనుగొనుటెట్లు ? 


జననకాల దశాశేషం కట్టుటకు జన్మనక్షత్ర ప్రమాణం కనుగొనవలెను. నక్షత 
ప్రమాణములు సర్వ సమానంగా ఉండవు. హెచ్చుతగ్గులుండును. దిన ప్రమాణముకంటె 
సుమారుగా 7 ఘడియల కాలం (2గం॥ 480100) వరకు హెచ్చుటగాని, తగ్గుట 
గాని సంభవించును. ఉదా: - కృత్తిక 26 గం. 32 Mile». అనూరాధ 21 గం. 12 
నిలు నక్షత ప్రమాణం తెలిసికొనుటకు గడచిన నక్షత్రములయొక్క అంత్యం, ప్రస్తుత 
నక్షత్ర అంత్యముకన్న ఎంత హెచ్చగ ఉన్నదీ లేక ఎంత తక్కువైనదీ లెక్కించి తేడాను 
ఎకువయిన సమయమును దిన ప్రమాణమునకు (అనగా 24 గంటలకు) కలుపవలెను. 
తేడా తక్కువయిన దినములలో 24 గంటల కాలములో తీసి వేయవలెను. ఇట్లు 
లభించిన సమయమే బుక్షాద్యంతం లేక నక్షత్ర ప్రమాణం, పంచాంగములందు 
నాద్యంత్యములు ఘడియలలోను ఇవ్వబడును. 


జనన సమయమునకు నక్షత్రము కొంత జరిగియుండవచ్చును. దీనినే నక్షత్రభుక్తి 
అందురు. దీనిని నక్షత్ర ప్రమాణములో నుండి తీసివేయగా నక్షత్రశేషం, లేక ఏష్యము 
వచ్చును. 
88. అంతర్దశను తెలిసికొనుటెట్లు ? 

మహాదశానాధుని దశా సంవత్సర సంఖ్యచే అంతర్దశానాధుని మహాదశా సంవత్సర 
సంఖ్యను గుణించవలెను. అట్లు గుణించగా వచ్చు సంఖ్య మూడు స్థానములకంటె 


మించివుండరాదు. ఆ సంఖ్య యందలి మొదటి అంకెలు నెల అగును. 4వ సంఖ్యను 
మూడుచేత గుణించగావచ్చు సంఖ్య దినములుగను గ్రహించవలెను. 


ఉదా :- రవిదశలో గుర్వంతరం (ప్రమాణ మెంత ? 


మహాదశానాధుని దశా సం॥ర సంఖ్య-6 అంతర్దశానాధుని మహాదశా దశా 
సం॥ర సంఖ్య-16, అంతర్దశానాధుని మహాదశా సం॥ర సంఖ్య 16x6=96. ఇందు 
మొదటి అంకె 9. ఇవి నెలలు, చివర సంఖ్య=6, దానిని కిచేత గుణించగా వచ్చు 
సంఖ్య6౫౩=18 దినములు. అనగా రవి మహాదశలో గుర్వంతర ప్రమాణము 0 
Son 9 మా॥ 18 రోజులు. 


E x_ __ 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


89. విదశను కనుగొనుట ఎట్లు ? 
అంతర్దశా కాలమును దినములలోనికి మార్చవలెను. దానిని మహాదశా సంవత్సర 
ములచేత హెచ్చింది. 120 చేత భాగింపగా వచ్చిన vo విదశగా ఎబుంగవలెను. 
రవి దశలో రవ్యంతరంలో చంద్ర విదశ చంద్రుని అంతర్దశాకాలం 6నెలలు 
దీనిని దినములలోనికి మార్చగా 6x30=180 రోజులు. ఈ వచ్చిన సంఖ్యను మహాదశా 
కాలమైన 6చే గుణించగా 180x6=1080 వచ్చింది. దీనిని 120 చేత భాగించగా 
1080+120=9 లబ్దముగాన రవ్యంతరములో చం[ద్రవిదశ 9 రోజులగును. 


90. నక్షత్రముల కేర్చడు దశలేవి? 


కృత్తిక ఉత్తర ఉషా రవి దశ 6 సంవత్సరములు 
రోహిణి 5% (¿deso So దశ 10 సంవత్సరములు 
మృగ చిత్త ధనిష్ట కుజ దశ 7 సంవత్సరములు 
ఆర స్వాతి శత రాహు దశ 18 సంవత్సరములు 
పున విశాఖ పూ॥భా గురు దశ 16 సంవత్సరములు 
ఆశ్లేష జ్వేష్ట రేవతి బుధ దశ 17 సంవత్సరములు 
మఖ మూల అశ్విని కేతు దశ 7 సంవత్సరములు 
పుబ్బ పూ॥షా భరణి శుక్ర దశ 20 సంవత్సరములు 


91. జన్యలగ్న నిర్ణయ మెటింగింపుము ? 


నేటి సూర్యోదయం నుండి మరునాటి సూర్యోదయం వరకు ఒక సౌరదినం. 
ఈ దిన (ప్రమాణములో మేషాది ద్వాదశ లగ్నములు సూర్యసంక్రమణం ననుసరించి 
సూర్యోదయం నుండి (ప్రారంభమగును. రోజుకి 8-11 విఘడియలు చొప్పున సూర్యో 
దయానికి గడచిపోయి లగ్నభుక్తి జరుగును. పంచాంగములో యీ లగ్నభుక్తిని చూపు 
చుందురు. దీనిని బట్టి జనన సమయమునకు సరియిన లగ్నం లెక్నించుకొన వచ్చును. 
ఉదయలగ్న శేషమునకు మిగిలిన రాశి ప్రమాణములు కలిపి జనన సమయమున 
ఏరాశియందు సంభవించునో అదియే జన్మలగ్నమగును. 
92. గహమనగా నేమి ? 

పట్టుకొనునది, పీడించునది ముఖ్యమైనవి 9 గ్రహములు, రవి, చంద్ర, 

కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహువు, కేతువులు. 
93. పంచాంగములో ఏముండును ? 


పంచాంగముల ముఖ్యంగా అయిదు అంగములకు సంబంధించిన ముఖ్య 
విషయములుండును. 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5. కరణం అంతేకాక 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 365 A 
సూర్యోదయ సూర్యాస్తమయ వేళలు (గహ (ప్రవేశములు, తిథి నిర్ణయములు పర్వదిన 
విశేషములు వీనిని గూర్చిన వివరణలు ఉండును. 
94. కొంతమంది జ్యోతిశ్శాస్త్రజ్ఞాల పేర్లను తెలుపుము ? 
(ప్రహాదుడు, గర్డి, సనత్ముమారుడు నారదుడు, కాళిదాసు, భృగువు, పరాశ 

రుడు, జైమిని, యవనాచార్యుడు వరాహమిహిరుడు. విశ్వకర్మ 
95. కొన్ని జ్యోతిష గ్రంథములపేర్లు వ్రాయుము ? 

కాలామృతం, సారావళి పారాశరి, దశాభుక్తి, ఫలచం[ద్రిక, జైమినీ సూత్రములు, 
ముహూర్త రత్నావళి, జలార్దళశాస్త్రం. జాతక Solos, దైవజ్ఞ కర్ణామృతం, జ్యోతిష 
ఫలప్రదర్శిని, వాస్తుదుందుభి, జ్యోతిషమర్శబోధిని, జాతక సరస్వతి జ్యోతిర్మణిమాల, 
కాలసాధన, కౌముది. 
96. Sá అనగా ఏమి ? 


“భి చక్రమును విభజించిరి. రాసుల ప్రమాణ మెరుగుటకై ఏర్పరచుకొన్న 
సంకేతం భ చక్ర పరిమాణం 360 డి[గీలు. 257504 ప్రమాణం 30 డిగ్రీలు, 
నక్షత్ర పాదములు 9 కలసి ఒక రాశి యగును. 


97. “$” చక్రం అనగా ఏమి ? 

(గహాలు, నక్షత్రములు చరించు మార్గం :- కొన్ని నక్షత్రాది గోళములు ఆకర్షణ 
శక్తిచే క్రమబద్ధమై భూమి మీద నిల్చి యున్నది. 
98. భూవలయ మనగా ఏమి ? 

భూమి దీనిని ఊహాకు 160 డిగ్రీలుగా విభజించి యున్నారు. దీని అడ్డు కొలత 
1,28,000 మైళ్ళు చుట్టుకొలత 40,772 మైళ్ళు. 
99. శింశుమార చక్రమనగా ఏమి ? 


ఆకాశమును 12 భాగములుగా 12 రాసులు తిరుగుటకై విభజించుకొన్నది. 
రవ్యాది సప్త (గహములు, నక్షత్రములు ఇందు తిరుగుచుండును. నక్షత్రములు తూర్పున 
ఉదయమై పశ్చిమము అస్తమించును. 
100. జన్మకుండలి అనగా ఏమి? 


జాతకచక్రం వేయునపుడు ఆయా రాసులలో వేయవలసిన చోట్ల ఆయా 
గ్రహములను గుర్తించుటవల్ల ఏర్పడుచక్రం, ఇది జాతకుడు పుట్టినప్పటి గ్రహముల 
స్థితిని లగ్న విశేషమును తెలియజేయును. 


256 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


101. లగ్న షడ్వర్లులేవి? 

లగ్నం, హోరా, ద్రేక్కోణం, నవాంశ, ద్వాదశాంశ, (త్రింశాంశ. 
102. ఆదివారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 

ఇందు జన్మించినవారు ఛామనచాయ శరీరము గలిగియుందురు. పైత్య 
తత్త్వమును చురుకుదదనము స్వయంకృషి కలిగి జీవింతురు. ఇతరుల మనస్సులను 
యిట్టే (గహించగలరు. సువర్ణాభరములు ధరించుట వీరికి ప్రీతి. ఏ పనినైనా వీరు 
చాల తొందగా పూర్తిచేయుదురు. 
103. సోమవారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 

ఇందు పుట్టినవారు అందమైన రూపముతో అలరారుచుందురు. సత్వగుణము 
ప్రధానమైనవారు. విశేష శాస్త్ర కృషి గావింతురు. నిర్మలమైన మనస్సు గలిగి పరోప 
కారబుద్ధి గలిగి జీవింతురు. ఆరోగ్య పరిరక్షణ వీరికి యిష్టమైనపని. నీటివద్ద వీరు 
భయపడుచుందురు. 
104. మంగళవారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 

ఇందు జన్మించినవారు నీరువుతో కూడిన శరీరఛాయగల వారును, ఆలస్యముగా 
విద్యను అభ్యసించువారును, తామస ప్రవృత్తితో సంచరించువారును, తరచుగా 
అనారోగ్యములకు గురియగువారును కాగలరు. 
105. బుధవారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 

ఇందు పుట్టినవారు చామనఛాయతో వెలయు శరీరముగల వారును, సౌమ్యమైన 
మాటలను పలుకువారును, సూక్ష్మ(గ్రాహులును, వ్యవహార జ్ఞానము గలవారును, 
DÍ ఉద్యోగములలో రాణించువారును, సభలయందు మొగమాటము లేకుండా 
ఉపన్యసించువారును కాగలరు. 
106. గురువారం జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 

ఇందు జన్మించినవారు మధ్యమ దేహమును సుందర వదనము గలవారై 
ధైర్యవంతులై ప్రవర్తించెదరు. ఇతరులకు తమ ప్రజ్ఞచూపి మెప్పుపొందుదురు. అనేక 
విషములందును, ఆరితేరినవారై అనుమాన De మెలగుచుందురు. 
107. శుక్రవారము జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 


ఇందు పుట్టినవారు తేజోవంతులును రజోగుణ (ప్రధానులు అయి విచ్చలవిడిగా 
సంచరింతురు. సర్వశాస్త్రకోవిదులుగా (ప్రఖ్యాతులు కాగలరు. o) విషయాలకే నొచ్చు 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


కొందురు. కొందరు కార్యాలయ (Speer పనిచేయుదురు. వంశోద్దారకులై 
పొగడ్తలొందుదురు. 
108. శనివారంము జన్మించినవారి లక్షణాలు ఏమిటి? 


ఇందు జన్మించినవారు నల్లని దేహముకలిగి మందమతులై సంచరించెదరు. 
తామసట్రవృత్తిలో మునిగియుందురు. పొట్టికాళ్ళు వెడల్పు పాదములు కలిగి ఆలస్య 
ముగా నడచుచుందురు. భాగ్యవంతులగుటకై ఎన్నో ప్రయత్నములు జరుపుచుందురు. 


109. పగలు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


పగటిపూట పుట్టిన మానవులు తెలివితేటలు గలవారును దూరదృష్టితో సంచరించు 
వారును సునాయాసముగా సర్వకార్యములు ఆచరించువారును, కాగలరు. ఆరోగ్యవంతు 
అగుదురు. 


110. సంధ్యాకాలం జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సంధ్వాకాలమందు పుట్టిన జాతకులు ఇతరుల సహాయం లేనిదే ఏ పనులను 
చేయలేనివారును పెద్దలు చెప్పినవి లక్ష్యపెట్టనివారును నాస్తిక వాదప్రియులు కాగలరు. 


111. రాత్రి జన్మించినవారి లక్షణాలు ఏవి? 

రాత్రికాలమందు జన్మించినవారు కృశించిన శరీరము గలవారును, దృష్టిమాంద్య 
మునకు గురియెన వారును నిలకడ లేని మనస్సుతో సగములో పనిని విడిచి పెట్టు 
వారును కాగలరు. 
112. పాడ్యమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


వీరికి మతిమరపు జాస్తి. చికులలో ఇరుక్కుందురు. దూరాలోచన తక్కువ. 
సామాన్యమయిన ధనమును కలిగి సంతృప్తితో జీవింతురు. 


113. విదియ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


దైవభక్తి కలిగి తమ ధర్మములను నెరవేర్చు చుందురు. పేరాసకుపోక ఉన్నంతలో 
సుఖజీవనం చేయుచుందురు. 


114. తదియ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 

దేవునిపై భారముపెట్టి పనులు ప్రారంభింతురు. కర్మ సిద్ధ్దాంతముపై ఆధార 
పడతారు. లోటులేని జీవనమును సాగించుచుందురు. 
115. చవితి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఇతరులు చెప్పినది నమ్మరు. స్వానుభవము కావలసినదే. గురువుకు పాఠములు 
JO». మౌనముతో కార్యములను సాధించుకొందురు. 


258 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


116. పంచమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 


తాము బాగుపడి ఇతరుల బాగు కోరుచుందురు. లోక (శ్రేయస్సుకై పాటుపడుదురు. 
జీవహింస చేయుటకై వెనుకాడరు. ఆరోగ్యవంతులు. 


117. షష్టి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 

వాగ్థానములను నెరవేర్తురు. ఎక్కువమందిని తమ వెనుక ్రిప్పుకొందురు. 
ఎల్లప్పుడు తీరికలేని పనులతో సతమతమగుచుందురు. 
118. సప్తమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 

సున్నితమైన మనస్సుతో శ్రేయోదాయకమయిన భావాలతో కాలవములతో 
చేయుదురు. దాపరికం లేక దానధర్మములను ఆచరించెదరు. 
119. అష్టమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కఠినమైన మాటలు, చేతలు కలిగి యుందురు. కృతఘృతాభావము జాస్తి. బంధు 
మిత్రులను దూరమందుంచెదరు. శక్తికి మించిన పనులు చేయుదురు. 


120. నవమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 

తక్కువ ఆహారము తిందురు. ప్రయాణములు ఖర్చు చేయుదరు. ఇతరులపై 
ఖర్చులు రుద్దుదురు చెప్పినదొకటి, చేసేది యింకొకటి. 
121. దశమి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కుటుంబమునందు ప్రీతి గలవారు. పొగడ్తలకు పొంగిపోవుదురు. దీర్గరోగములచే 
బాధపడుదురు. అలక్ష్యభావ మధికము. 


122. ఏకాదశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఆచరములను పాటింతురు. శాస్త్రకృషిలో నిష్టాతులు, భగవంతునిపై భారము 
విడిచి కర్మ లొనరించెదరు. అల్ప సంతోషులు. 


123. ద్వాదశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కష్టసుఖములు సమానముగా అనుభవించుచుందురు. దేనికిని భయపడరు. 
లాభమో, నష్టమో తనకు నచ్చినటులే అన్నింటా వ్యవహరించుదురు. 


124. త్రయోదశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 


చదువునందాసక్తి గలవాడు, ఇతరులకింత పెట్టి తానింత అనుభవించువాడును 
ఎల్లప్పుడు సంతోషముతో కూడుకొని యున్నవాడును కాగలడు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


125. చతుర్దశి తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఇతరులను నమ్మినవాడును, ధనమును పొదుపుగా ఖర్చు చేయువాడును, దైవ 
గురుభక్తి గలవాడును, ఆరోగ్యవంతుడును కాగలడు. 


126. పూర్ణిమ తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఏవి? 


దేహారోగ్యము కలిగి ఉపావాసాది కార్యక్రమాలు నిర్వహించువాడును, ధనమును 
విరివిగా ఖర్చు చేయువాడును, నిత్యసంతుష్టి కలవాడగును. 


127. అమావాస్య తిథినాడు జన్మించినవారి లక్షణాలు ఎవి? 


తలపెట్టిన పనులయందు మనస్సు నిల్చువాడును అనారోగ్యములను లెక్క 
చేయనివాడును స్వార్థము ఎక్కువగా గలవాడును కాగలడు. 


128. శుక్లపక్షం జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


పవిత్రమైన నడవడిక, సత్యవాక్సరిపాలనము విద్యయందు రాణించువాడును, 
ధనసంపాదనం గలవాడును కాగలడు. 


129. బహుళపక్షం జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కమలిన శరీరము, విద్యయందు అశ్రద్ధ బాల్యం నుండి కొన్ని అలవాట్లకు 
లోనగుట అనవసర వ్యవహారములలో తలదూర్శుట వీరికిష్టము. 


130. వసంత బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 


ఇందు పుట్టినవారు శత్రువులను జయించుశక్తి గలవారును, విశేష జ్ఞాపకశక్తి 
గలవారును, ఎల్లప్పుడు ధనముతో తులతూగువారును అగుదురు. 
131. గ్రీష్మ బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

కల్లకపటము లేనివారును పెరాసపొందు వారును కొద్దిపనులు చేసి అలసట 
పొందువారును, SHO తరగించువారును అగుదురు. 
132. వర్ష బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 

కృష్ణియందిష్టము చూపువారును, కష్టనష్టములకు ఓర్చుకొనువారును కాగలరు. 
133. శరదృతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 


అనారోగ్యవంతులును, సుఖజీవనము చేయుటయందు ఆసక్తి గలవారును, 
విద్వాంసులును, సభలలో గౌరవమును పొందువారును అగుదురు. 


260 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


134. హేమంత బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 


విద్యాసక్తులు, సుజన ప్రియులు, ధనవంతులు ఆడుతూపాడుచు పనిచేయువారు 
అగుదురు. 


135. శిశిర బుతువులో జన్మించిన లక్షణాలు ఏవి? 


అనారోగ్యము గలవారు, డబ్బుకై యిబ్బంది పడువారు మోసబుద్దిని చూపువారును 
అగుదురు. 


136. ఉత్తరాయణంలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఇందు పుట్టినవారు విజ్ఞానవంతులు, సత్యవాదులు, అన్వేషణాపరులు, ధర్మ 
కార్యములు చేయువారును సుఖవంతులు కాగలరు. 
137. దక్షిణాయనములో జన్మించిన లక్షణాలు ఏవి? 

వీరు విద్యయందు అ్రద్ధ చూపుదురు. చేసిన పనికి వగచుచుందురు. ID 
లోనగుదురు. బుణములు చేతురు. 
138. చైత్రమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఆరోగ్యవంతుడై శ్రద్ధాసక్తులతో దైవపూజలు జరుపును. విద్యలయందు కైశల్యము 
చూపును, ఎక్కువ మందికి ఆదర్శంతుడు కాగలడు. 
139. వైశాఖమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఇందుపుట్టినవారు సకల భోగములు అనుభవించును. స్వస్థానమున గారవింప 
బడును. మం[త్రవేత్తయు, ధనికుడును కాగలడు. 
140. జ్యేష్ట మాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


మాతా పితరుల యెడల భక్తికలవాడును, శాస్త్ర కృషిలో నిమగ్నమై ఉండును. 
బహు కుబుంబీకుడును, ఆరనాపరుడును కాగలడు. 


141. ఆషాఢమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


స్వార్థచిత్తుడును, ఇతరులను హేళనగా చూచును లోభత్వము కలవాడును, 
ప్రధమ కోపమును కాగలడు. 


142. శ్రావణమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


స్థిరచిత్తము గలవాడును, ద్రవ్యమును దాచిపెట్టువాడును, కొంటెపనులు చేయు 
వారిని అణచి పెట్టువాడును, LA సంభాషణము గలవాడగును. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


143. భాద్రపదమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


సాధారణ విద్యాభ్యాసము చేయువాడును, అవసరమునకు యుక్తులు రానివాడును, 
ఊరకనే ప్రతిదానికి విచారించువాడును, అనారోగ్యవంతుడును అగును. 


144. ఆశ్వయుజమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


ప్రజ్ఞాపాటవములు గలవాడును, మాయోపాయములు చూపువారిని మట్టు పెట్టు 
వాడును, ఉన్నత విద్య నభ్యసించి పెద్ద ఉద్యోగము చేయువాడును అగును. 


145. కార్తీకమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


మంచిబుద్దిగలవాడును, సకలశాస్త్ర పారంగతుడును ధర్మ న్యాయము లెరిగిన 
వాడును, చతురత కలిగి సంచరించువాడును కాగలడు. 


146. మార్గశీర్షమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


ఆదర్శప్రాయ జీవనము గలవాడును, నిధి నిక్షేపములు లాటరీలు పొందువాడును 
దయాదాక్షిణ్యములు కలిగి ¿Sas చేయువాడును అగును. 


147. పుష్యమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

సామాన్యమైన తెలివితేటలే గలవాడైనను, జ్ఞాపకశక్తిని కలిగియుండువాడును, 
కృతజ్ఞత ఎరుగనివాడును అనారోగ్యవంతుడును కాగలడు. 
148. మాఘ మాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

దైవభక్తి పరుడును, ధనమును పంచిపెట్టువాడును, అభిమానవంతుడును, 
Sy E దూరముగా ఉండువాడును కాగలడు. 
149. ఫాల్గుణమాసములో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

మంచి ఆరోగ్యవంతుడు, కృతజ్ఞత భావముతో మెలగువాడును, ఐశ్వర్యవంతు 
డును పరిశోధనలు జరుపువాడును కాగలడు. 
150. మేషరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 

సూక్ష్మగాహులు, ధనసంపాదనాపరులు, ఉపకారబుద్ధిగలవారు, ధైర్య సాహస 
ములతో పట్టుదలతో కార్యసిద్ధిని పొందుదురు. అనారోగ్యమును లెక్కచేయరు. 
151. వృషభరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఆరోగ్యవంతులై ఎల్లప్పుడు సంతోషము కలిగియుందురు. ఉద్యోగ నిర్వహణ 
మందు నేర్పరులు, పనులను, వాయిదావేయక వెంటనే పూర్తిచేయుదురు. 


262 2 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


152. మిధునరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఎక్కువగా కోరికలుకలవారు, విలాస వస్తువులకై విరివిగా డబ్బు ఖర్చు చేయుదురు. 
ఎవరినైనను నమ్ముతారు. IO మోసపోవుచుందురు. 


153. కర్మాటక రాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 

ఆలోచనాపరులై కార్యనిర్వహణము గావింతురు. ఆశలు హెచ్చు, నెరవేరునని 
స్వల్పము. పట్టుదల కృషి విడువక కార్యసిద్ధిని పడయుదురు. 
154. సింహరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


విద్యాబుద్దులు కలిగి ఉందురు. ఉన్నతికోసం పాటుపడుదురు. వృత్తి ఉద్యోగము 
లలో రాణింతురు. శత్రువర్గమును ఉపేక్షించరు. 


155. కన్యరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


అమాయక (ప్రవర్తన కలిగి ఉంటారు. లేమిలోపుట్టి లేమిలోనే అంతరింతురు. 
మధ్యలో జెన్నత్యమును పొంది సుఖజీవనము చేయగలుగుతారు. 


156. తుల రాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఆరోగ్యవంతులై బఐశ్వర్యములను 35008 మిత్రులకు DE గావింతురు. 
కృషించి పనులు చేయుదురు. ప్రమాదములకు గురియగుచుందురు. 


157. వృశ్చికరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఫౌరుషవంతులై ఏదో ఒక పని చేయుచునే ఉందురు. ఎవ్వరినీ ఖాతరుచేయరు. 
ఉన్నదానితోనే సంతృప్తిపడుదురు. నిరాడంబరజీవులు. 


158. ధనుస్సురాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 

అతిజాగ్రత్తగా అన్ని విషయాలు పర్యవేక్షింతురు. తెలిసినది తక్కువైనా ఎక్కువదానికే 
గురి చూచెదరు. చాలామందితో గూడ సరదాగా పనిపాట్లు చేయుచుందురు. 
159. మకరరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఇతరుల కష్టసుఖములు ఆలోచించరు. తన పని పూర్తియెలే చాలును. చదువు 
సంధ్యలందు మనస్సులగ్నపరచి ఉన్నత స్థానమును పొందగలరు. 


160. కుంభరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 


ఈర్య్య అసూయలతో విద్యలు సాధిస్తారు. ధనము కొరకు పలుపాట్లు పడుచుం 
దురు. సంకుచిత స్వభావము కలిగి యున్నందున పెద్ద ఛాన్స్‌లు పోగొట్టుకుందురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


161. మీనరాశిలో జన్మించినవారి లక్షణాలు ఏవి ? 

సంగీత, సాహిత్యములనిన పీతి, ధనమును గణించుటయేతప్ప, ఖర్చు పెట్టుట 
యెరుగరు. క్రొత్త వారితో స్నేహములు పెంచుకుందురు. ఆరోగ్యవంతులు. 
162. విషంభయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

సాధారణ ధనవంతులు, విచక్షణా జ్ఞానులు, చురుకుగా పనులు సాగింతురు. 
సుఖజీవులు. 
163. ప్రీతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

విద్య, వినయము కలిగియుందురు. అద్భష్టముకై PE చాచుదురు. ముఖస్తుతికి 
యిష్టపడుదురు. 
164. ఆయుష్మాన్‌ యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


ఆరోగ్యవంతులు, సుఖజీవనమార్గమున పయనింతురు. ఆరంభ సూరత్వము 
కలిగియుందురు. 


165. సౌభాగ్యయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


విశేషముగ చదువకున్నను పామరులవలె కనిపింతురు. అందరు మెచ్చునట్లు 
పనులు చేయుదురు. 


166. శోభనయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


పిరికితనము, లోభత్వము కలవారు, అనుమానములు SR, ఆకర్షణీయముగా 
ఉందురు. 


167. అతిగండయోగ జన్మించిన లక్షణాలు ఏపి? 
పనులయందు శ్రద్ధతక్కువ, ముందుజా(గత్త శూన్యము Dye పడుచుందురు. 
168. సుకర్మయోగ జన్మించిన లక్షణాలు ఏపి? 


ధర్మకార్యములాచరించుచు పెద్దలమాట (ప్రకారం నడచుకొందురు. 
ఆరోగ్యవంతులు. 


169. ధృతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
ఓర్పు, నేర్పుచూసి పనులుపూర్తి చేయుదురు. 
170. శూలయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


బలమున్నదని గర్వింతురు. ముందు వెనుకలలాలోచింపరు. కలతలు రేపుకొను 
చుందురు. 


264 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


171. గండయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

సామాన్య విద్యాగంధము కలవారు, గుమాస్తాలుగా రాణింతురు. తొందరపాటుతో 
పనులు చేయుదురు. 
172. వృద్ధియోగ జన్మించిన లక్షణాలు విపి? 


ఎంతనేర్చినా యింకా తెలిసికొందురు. అల్బ్పధనికులు, ఉపకారబుద్దిని కలిగి 
జీవింతురు. 


173. ధువయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


పండితులు, (ప్రమాణవాక్యములు పలుకుచుందురు. ఆరోగ్యవంతులు, ధనముచే 
ఉన్నతులు. 


174. వ్యాఘతయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
అల్చజ్ఞానులు, కోపవంతులు, కృషికి అలవాటుపడుదురు. పరులను నమ్మరు. 
175. హర్షణయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


కార్యములు నిర్విఘ్నముగా నెరవేర్చుకొందురు. ధనవంతులు అందరినీ 
సమానముగా గారవింతురు. 


176. Será జన్మించిన లక్షణాలు ఏవి? 


ఇతరుల పనులు గిట్టవు. తామే (ప్రజ్ఞాశాలురమని డంభములు పల్ముదురు. 
అనారోగ్యవంతులు. 


177. సిద్ధియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

తగిన సమయంలోనే తగిన పనిని పూర్తిచేయుచుందురు. ఆశించినవిధంగా 
భవిష్యత్తు జరుగును. 
178. వ్యతీపాత్‌యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


జెన్నత్యము, నుండి దిగజారినవారును, దుష్టకార్యములు చేయుటకు 
జంకనివాడగును. 


179. వరీయాన్‌యోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


బాగుగా ఆలోచించి పనులు చేయువాడును, ధనమును వృధాగా ఖర్చుచేయు 
వాడును అగును. ముందు జాగ్రత్త వీరికి తక్కువ. 


180. పరిఘయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 
అత్యాశ కలవారును, కృతఘ్నులును, మొండితనముతో వ్యవహరించువారును 
కాగలరు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


181. శివయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


పరులకింత పెట్టి వగవనివాడును, పరిశుభ్రమును పాటించువాడును, (ద్రవ్యవంతు 
దును అగును. 


182. సిద్ధయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


బుద్దిమంతుడును, విద్యావిశేషముతో కార్యసిద్దిని పొందువాడును, మిత్రులతో 
ఆనందముగా గడుపువాడగును. 


183. పాధ్యయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


ధనమును గడించుకొనువాడును, ధర్మమెరిగినవాడును, పెద్ద ఉద్యోగము చేయు 
వారగుదురు. 


184. శుభయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


స్వల్పముగా మాట్లాడుదురు. మొగమాటము హెచ్చు. పరిశుద్ద జీవనము 
చేయుదురు. 


185. సుభ్రయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 


అందరితో కలసి ఆనందముగా జీవింతురు. దూర(ప్రాంతములలో నివసించుటకు 
ఇష్టపడుదురు. అనుకున్న పనులు సాధించుకొందురు. 


186. బ్రాహ్మయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

సుఖాభిలాషులు, సకల కార్యదక్షులు, ఉన్నతస్థానములనుకరించి 89 గడింతురు. 
187. ఐంద్రయోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

స్వల్పధనం, తీరికలేని పనులు ఉన్నతపదవులలో గలవారితో పరిచయ భాగ్యం 
గలవారగుదురు. అవలీలగా పనులు ముగించుకొందురు. 
188. వైధృతియోగ జన్మించిన లక్షణాలు ఏవి? 

అనారోగ్యము, అసంతృప్తి, ఎవరితోను పడకపోవుట, వ్యసనాశక్తి కలవారగుదురు. 
189. బవకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఉదార బుద్ది కలవారు, దానధర్మములు చేయువారును తొందరగా పనులు 
ముగించువారును కాగలరు. 


190. బాలవకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ధైర్యసాహసములు గలవారును శీలవంతులును పరోపకార పరాయణులును 
కాగలరు. 


266 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


191. కౌలవకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


తనసంతోషము తన సౌఖ్యములను కోరుకొనువారును, అసహనశీలురును, పరుల 
వంచించువారును కాగలరు. 


192. తైతులకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


తామాచరించక ఇతరులకు మంచిచెడ్డలు గూర్చి చెప్పువారును, ధనమును 
దుర్వినియోగపరచువారగుదురు. 


193. గరజికరణ జన్మించినవారి లక్షణాలు ఎవి? 

కొన్నిమంచి పనులనుచేసి పెద్దలను మెప్పించువారును, రహస్య కార్యములను 
ఆచరించువారును కాగలరు. 
194. వణజికరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


వ్యవహార జ్ఞానము గలవారును, ధనసంపాదనాపరులును, PODEM 
పల్మువారును అగుదురు. 


195. విష్టికరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఇతరుల లోపములను ఎన్నువారును చెడుసహవాసములకు లోనగుదురు. చంచల 
చిత్తులును అగుదురు. 


196. శకునికరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


విద్యాబుద్దులు తక్కువగా కలవారును, ఇతరులను మోసగించు బుద్ధిగలవారును 
కాగలరు. 


197. చతుష్పాత్‌కరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


అఢభిమానవంతులును వర్తక వ్యాపారములందు నేర్పుగలవారును, ధనము 
దాచువారు అగుదురు. 


198. నాగవకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


బుద్దిమంతులును, వైద్యశాస్త్ర మెరిగినవారును పరహితమును కోరువారును 
కాగలరు. 


199. కింస్తుఘ్నకరణ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఆత్మలో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్పుదురు. జిత్తులు వేయుచుం 
దురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


200. అశ్వయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ముక్కుకి సూటిగా పోవు స్వభావము కలవారు కార్య నిర్వహణాదక్షులుగా పేరు 
సంపాదించుకొందురు. 
201. గజయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కుశలబుద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి కుటుంబ (్రీతిగలిగి జీవితము 
కొనసాగింతురు. 


202. అశ్వయోని జన్మించినవారి లక్షణాలు ఎవి? 
విద్యాభిలాష తక్కువ. భోజన(పియులు, ఇతరులతో జగడములు పెట్టుకొందురు. 
203. సర్పయోని జన్మించినవారి లక్షణాలు ఎవి? 


వినయము వివేకము లేని విద్య కలిగియుందురు. స్వలాభాపేక్ష, పరుల కపకార 
ములు చేయుదురు. 


204. శ్వాసయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కపటడ్రేమనటింతురు. ఆడితప్పుటకు జంకరు, వ్యవహారజ్ఞానమును కలిగి 
యుందురు. 


205. మార్జాలయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సుఖాన్వేషులు, ధనమున్నను ఖర్చు చేయుదురు. నమ్మినవారిని మోసగించుటకు 
వెరవరు. 


206. మూషకయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


పాటుపడి పనిచేయుదురు. తప్పులు కప్పిపుచ్చుదురు. యజమానికి హాని 
చేయుదరు. 


207. పశుయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


పెద్దలమాట పెడచెవిని పెట్టుదురు. తమ ఆలోచన ఎట్లున్న అట్లే పనులాచరించు 
చుందురు. 


208. మహిషియోని జన్మించినవారి లక్షణాలు ఏప్ర? 

కార్యశూరులు, సంపూర్ణ ప్రజ్ఞ గలవారు, ధనమును గడించుటలో ఆశక్తిని 
209. వ్యాఘైయోని జన్మించినవారి లక్షణాలు ఎవి? 

ఆలోచనాశక్తి, అవగాహనజాస్తి గలవాడు, వృత్త వ్యాపారాలు బాగా నిర్వహించును. 


268 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


210. మృగయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
దైవభక్తి, పరోపకారబుద్ధి గలవాడు, వారి విధిని మరచిపోక సకాలంతో పూర్తిగా 
211. కపియోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


చంచలబుద్ధితో సకలము పాడుచేసుకొనును. కార్యాచరణములో విశ్రాంతి లేక 
పూర్తిగావింతురు. 


212. నకుల యోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 
మైత్రిభావము, అల్పసంతోషము, ధర్మ జీవనము గావించుట వీరికి ఇష్టమైనవి. 
213. సింహయోని జన్మించినవారి లక్షణాలు ఏవి? 


విద్యావంతులు, హోదాగలవారు, జంకు బొంకు లేక వ్యవహారములు పూర్తిగావిం 
తురు. 


214. దేవగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, (శ్రవణం, 
రేవతి. ఇందు 207%, 9 నక్షత్రాలు దేవగణమునకు సంబంధించినవి. ఇందు జన్మించిన 
వారు దైవభక్తి గలవారు. మాతా పితృసేవాపరాయణులు. అనేక పుణ్యకార్యములు 
గావింతురు. ధర్మమార్గమును తప్పక సంచరింతురు. 
215. మనుష్యగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

భరణి, రోహిణి, e, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, 
ఉత్తరాభాద్ర. ఇందు పుట్టినవారు పరోపకార పరాయణులు, శౌచదయాసంపన్నులు, 
దానములు, (వ్రతములు చేయుటయందు అనురక్తి గలిగి ఉండును. దేవునిమీద 
నమ్మకము గలవారగును. 


216. రాక్షసగణ నక్షత్రాలలో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

కృత్తిక, ఆశ్లేష మఖ, చిత్త, విఖాశ, జ్యేష్ట మూల, ధనిష్ట, శతభిషం, పై 9 
తారలలో పుట్టినవారు అధర్మ కృత్యములు జరుపుటకు జంకరు. స్వార్థపరులు నాస్తిక 
వాదమున ప్రవీణులు, డైవమిచ్చిన సిరిసంపదలను ASP. 
217. మేషలగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


రూపవంతులు, విద్యానిపుణులు, వినయము గలవారు, కార్యసిద్ధిని పొందు 
వాడును అగుదురు. కుటుంబమందు యిష్టము చూపువారగుదురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


218. వృషభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఆరోగ్యము, ఆనందము కలిగి జీవింతురు. భోజన(పియులు, కార్యశూరులు, 
(శ్రమకోర్చి పనులు నెరవేర్చువారును కాగలరు. 


219. మిధున లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


పట్టనపట్టు విడువక పూర్తిగావించుచుందురు. అన్ని వేళలా మిత్రులకు సహకరిం 
తురు. నూతన పరిశోధనలను చేయుచుందురు. 


220. కర్నాటక లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

విద్యతోపాటు వివేకము కలిగియుందురు. పెద్దలందు గారవము చూపుదురు. 
అనారోగ్యముతో పోరాడుచుందురు. అసహనశీలురు. 
221. సింహ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


కష్టసాధ్యమైన పనులను కూడా అవలీలగా పూర్తిచేయుదురు. తలకుమించిన 
పనులను ప్రారంభఖింతురు. అన్నింటా తమదే జయమని భావించుదురు. 


222. కన్య లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 

నేర్చుకొన్న విద్యలు మరచిపోరు. చాలాకాలం జ్ఞాపకముంచుకొందురు. ఆరోగ్యం, 
ఐశ్వర్యం కలిగి ఉందురు. దేశభక్తి ప్రజాసేవలు వీరికి హితవు. 
223. తుల లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఎవి? 


మంచి చెడ్డలను పూర్తిగా తెలిసికొని తమకు తోచిన విధంగా సంచరింతురు. 
పరోపకాబుద్ధితో అందరితో pla కలిగి యుందురు. 


224. ధనుస్సు లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

స్వతశ్ళక్తితో పైకి వచ్చెదరు. శాస్త్రకృషితోనే జీవితాంతము కాలము గడుపుచుందురు. 
కులంనందు (ప్రధానులు కాగలరు. ఆరోగ్యవంతులు. 
225. మకర లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

లోభము ఖర్చు ఎక్కువ తమపనులు పూర్తియిన చాలునని భావింతురు. తమకు 
కేటాయించిన పనులలో నిర్లక్ష్యము చూపుచుందురు. 
226. కుంభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


వీరు సామాన్య ధనవంతులు, కుటుంబ పోషకులు కాలమును సద్వినియోగ 
పరచుకొను వారగుదురు. ఎంతటి కష్ట నష్టములు వచ్చిననూ తొణకరు-బెణకరు. 


2 70 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


227. మీన లగ్నములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సౌఖ్యవంతులు, గుణవంతులు, సంగీత సాహిత్యములందు ఆసక్తి గలవారు, 
సంగీత సాహిత్యములందు ప్రావీణ్యత గలవారు కాగలరు. 


228. అశ్వని నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు విజ్ఞానవంతులు, విభవోపేతులు ఆయుష్మంతులు, సభాగారవమును 
పొందువారు కాగలరు. “బాల్యములో గండములు 10% సం॥ నుండి 20 Yon వరకు 
విద్యాభివృద్ధి 20-30 ఉద్యోగం 30-40 రాజకీయలబ్ది 40-60 ప్రశాంత జీవనం 
ఆపై ఏవరేజ్‌గా ఉండగలదు. 


229. భరణి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు చపలచిత్తులు, సుఖాభిలాషులు, భోజన (ప్రియులు నిద్రాశక్తులు 
కాగలరు. పుట్టిన తొలి Sondoo6 10సం॥వరకు ఆరోగ్యం, విద్యాభివృద్ధి, 10-20 
పరీక్షలలో ఉత్తీర్ణత, 20-30 ఉద్యోగప్రాప్తి వివాహం. పుత్రలాభం 30-50 సుఖ 
కుటుంబ జీవనం. 50-60 సామాన్య జీవనం, ఆపై జీవితాంతం శుభపాప మిశ్రమ 
ఫలం పొందగలుగుతారు. 


230. కృత్తిక నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు పరిశుద్ధ మనస్సులు, కళాకారులు, విజ్ఞాన వంతులు, అన్ని 
en స్వయముగా చక్క పెట్టుకోగలవారు కాగలరు. l= 5 Son వయస్సు 
మధ్యలో స్వల్ప (ప్రమాదములకు గురికాగలరు. 61-16 విద్యాభివృద్ధి జరుగును. 
17-23 విద్యకు ఆటంకములు వచ్చును. 24-40 ఉద్యోగప్రాప్తి వివాహము దూర 
(ప్రదేశ, ప్రయాణములు 41-56 కుటుంబ వృద్ధి గృహనిర్మాణము వృత్తిలో లాభం 57 
నుండి జీవితాంతం సామాన్య ఫలితాలలో కాలము గడచును. 


231. రోహిణి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు కార్యదీక్ష పట్టుదలగవారు, స్వయంకృషితో (ప్రకాశించగలరు. 
రూప లావణ్యములు గలవారు, సుఖవంతులు కాగలరు. 1-10 సం॥ మధ్యకాలములో 
అల్లారు ముద్దుగా పెరుగుదురు. 11-19 Son మధ్య విద్యాభంగములు 19-26 
వృత్తి ఉద్యోగాలలో (ప్రవేశము, 27-52 సుఖ సంసారం ధనలాభం. 52-63 సామాన్య 
జీవనము, ఆపై జీవితాంతం వరకు తిరిగి అభివృద్ధి పొందగలరు. 

232. మృగశిర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు మధ్యమదేహులు, కోపస్వభావులు, ద్రవ్యపరులు కార్యసిద్ధిని 

పొందుదురు. ఉదార చరితులు కాగలరు. 1-6 మధ్యకాలము చిన్న చిన్న గండములతో 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


గడచును. 7-25 మధ్య విద్యాభివృద్ధి వృత్తిశిక్షణ తండ్రికి లభించుట, 26-45 నూతన 
ఉద్యోగ ప్రాప్తి, వివాహము, 46-65 ధనసంపాదనము, వస్తు వాహన ట్రాస్తి, వివాహము, 
46-65 ధనసంపాదనము,వస్తు APD, ఆపై జీవితాంతము ఏవరేజ్‌ ఫలితాలతో 
గడచును. 

233. ఆర్ధ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు సాహసం, ధైర్యము గలవారు, చేసినపని మంచిదైనా చెడుదైనా 
విచారించరు. వ్యాపార నైపుణ్యం గలవారు కాగలరు. బలిష్టమైన శరీరము కలిగి 
రాణింతురు. 1-10 మధ్య వయస్సున స్థానచలనము, ఉదర సంబంధమైన అనారోగ్య 
ములు. 10-20 విద్యాభివృద్ధి శిక్షణాకార్యక్రమములు 21-36 నూతన వృత్తులలో 
ప్రవేశము, వివాహం, సుఖజీవనం, 37-56 సామాన్య జీవితాంతము వరకు సంతోష 
జీవితం గడచును. 


234. పునర్వసు నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈజాతకులు 1-10 మధ్యగల వయస్సులో సుఖంగా పెరుగుదురు. 11-20 
చదువు సంధ్యలు పూర్తియగును. 21-36 ఉద్యోగప్రాప్తి వివాహ జీవితము సంతానము 
పొందుట 37-55 ఆదాయ సమృద్ధి సుఖజీవనము 56 నుండి జీవితాంతము వరకును 
ఒడిదుడుకులు లేకుండా సుఖకరముగా జీవనం సాధించగలరు. 

235. పుష్యమి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు శరీరపుష్టి గలవారు, స్థిరమైన బుద్ది, జ్ఞానముగలవారు, శుచి 
శుభ్రతలు పాటింతురు. వీరికి కోరికలెక్కువ. అన్ని శా(స్తాలలోని విషయాలను కొద్ది 
కొద్దిగా తెలిసికొని ఉంటారు. 1-10 సం॥ మధ్యవయస్సున బంధువులకు దూరమగుట, 
శ్రమతో విద్యనుపూర్తి చేయుట, 11-20 విద్యాభివృద్ధి జరుగును. 21-30 నూతన 
ఉద్యోగప్రాప్తి, పెండ్లి యగుట సుఖకుటుంబ జీవనం జరుగును. 

236. ఆశ్లేష నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు వ్యసనాసక్తులు రహస్యములు దాచుటలో వీరు సమర్థులు, మంచి 
రూపము, దానికితగిన విజ్ఞాన నైపుణ్యము కలిగి జీవింతురు. వీరు 1వ ondo 
నుండి 10వ సం|వయస్సు వచ్చు వరకును బంధువుల యిండ్లలో పెరుగుట తెలివితేటలు 
వృద్ధి చేసుకొనుట 10-20 విద్యాపూర్తి 21-30 వివిధ ఉద్యోగములలో ప్రవేశించుట, 
వివాహాది శుభకార్యములు పొందగల్లుట 31-40 వృత్తి ఉద్యోగములలో అభివృద్ధిని 
సాధించుట, 41-60 రాజకీయలబ్దిని గృహనిర్మాణములు పూర్తిచేయుట, 61 నుండి 


27 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


జీవితాంతము ఆలస్యముగా వ్యవహారములు పూర్తిచేయుట, పిల్లలు అన్నిపనులలో 
సహకరించుట జరుగును. 
237. మఖ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు చకృని రూపము, విద్య, ఓర్పుకలవారు, చేయుచున్న వృత్తి ఉద్యోగా 
లలో బాగుగా రాణించగలరు. స్వతహాగా ఆర్టనాపరులు 1-10 సం॥ల మధ్య చిన్నచిన్న 
అనారోగ్యములతోను 10-20 శ్రద్ధగా విద్యాభ్యాసం 21-30 ఉద్యోగ లాభం, వివాహం 
ధనలాభం కుటుంబ నిర్వహణ 31-40 చల్లని ప్రశాంత జీవనం, 41-50 అనివార్య 
ప్రతికూలతలు 51-60 విశేష అభివృద్ది, ఆపై జీవితాంతము శుభ పాపమి[(శ్రమ 
ఫలితాలు పొందగలరు. 

238. పుబ్బ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు సుందరమైన దేహకాంతి కాలవారును, తెలివితేటలు కలిగి 
లోకజ్ఞానముతో సంచరించువారును, (ప్రజ్ఞావంతులును కాగలరు. 1-10వయస్సు 
మధ్యభాగమున ప్రశాంత జీవనం చేయగలరు. 11-20 విద్యాభివృద్ధి 21-30 వివిధ 
ఉద్యోగాలలో ప్రవేశము, ధనార్జనము వివాహాది శుభకార్యములలో పాల్గొనుట, 31-40 
జీవితంలో చాల మార్పులు 41-50 ఎక్కువ అభివృద్ది, ఆపై జీవితాంతం సుఖమయ 
జీవితం కొనసాగగలదు. 


239. ఉత్తర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు సామాన్య శరీరము కలిగియుందురు. మీ మాంసచెంది ప్రతిపనిని 
విడిచిపెట్టుదురు. స్వయంప్రభ తక్కువ. పరుల సలహాలు కోరుచుందురు. 1-10 
మధ్యకాలమున అశుభ ఫలితాలు పొందుదురు. 11-20 విద్యాభివృద్ధి 21-30 ఉద్యోగం 
వివాహం సుఖజీవనం 31-42 ప్రమోషనులు 43-50 ఏవరేజ్‌ ఫలితాలు పొందుతారు. 
51 నుండి జీవితాంతం క్రమాభివృద్ధి. 


240. హస్త నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈజాతకులు బోధపడువరకును ఏ విషయమును విడిచిపెట్టరు. తనకు తెలిసిన 
విషయమును ఇతరులకు SEN విశదీకరించగలరు. దానధర్మములు చేయుటయందు 
మిక్కిలి ఆసక్తి కలిగియుందురు. చక్కని రూపము, హాస్య సంభాషణము చేయుటవల్ల 
వీరు అందరినీ ఆకట్టుకొందురు. 1-10 వయస్సులో ఆటలతో కాలమును గడపుదురు. 
11-20 విద్యాభివృద్ధి 21-32 ఉద్యోగం, వివాహం, సుఖజీవనం, 33-43 ప్రమోష 
నులు ఆపై జీవితాంతము సామాన్య జీవితమును గడపుచుందురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


241. చిత్త నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు కళాకాంతులు కలిగి ప్రజలను వశపరచుకొందరు. స్నేహములు 
జాస్తి. భోగలాలసతకల్ణి యుందురు. సాధారణ విద్యావంతులే అయినా మేధావులవలె 
కస్పింతురు. 1-10 మధ్యవయస్సులో తర్పూ అనారోగ్యములకు గురియగుచుందురు. 
10-20 విద్యాభ్యాసం, వృత్తి శిక్షణలు, 21-30 వివాహము, ఉద్యోగ ప్రవేశము 
స్వంత సంపాదనము 31-40 సామాన్యఫలితాలు 41-56 అన్ని విషయాలలో అభివృద్ధి 
సాధించగలరు. ఆరోగ్య జీవనము చేయగల్లుతారు. 

242. స్వాతి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు పైకి ప్రశాంతంగా ఉందురు. లోన ఏదో వేదనలతో కుతకుత 
లాడుచుందురు. చురుకుగాను, ఆరోగ్యంగాను ఉన్నట్లు కనిపింతురు. 1-10మధ్య 
ఏవరేజ్‌ జీవితమును గడుపుదురు. 10-20 ఆటంకములతో విద్యాభ్యాసం, పునరాభివృద్ధి 
20-30 ఉద్యోగం, వివాహం, ధనసమృద్ధి, 30-40 IS ధనసంపాదన, నూతన 
గృహలాభం, 40-50 సన్మానములు ఆరోగ్యములు 50-60 పాప శుభ మిశ్రమ 
ఫలితాలు పొందగలుగుతారు. ఆపై జీవితాంతము బాగుండ గలదు. 


243. విశాఖ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈజాతకులు చురుకైన బుద్ధిగలవారు, అసూయా పరులు పోటీ పరులై కళలు 
నేర్చుకొందురు. ధనమును జా(గత్తగా ఖర్చు పెట్టుదురు. దాన ధర్మములు చేయ 
నొల్లరు ఇం(దియ నిగ్రహం గలవారు, 1-10 ఆరోగ్యంగా అల్లారు ముద్దుగా పెరుగు 
దురు.10-20 విద్యాభ్యాసము చురుకుగా సాగును. 20-30 వృత్తి ఉద్యోగములలో 
ప్రవేశము పెండ్లి చేసికొనుట 30-40 ఆదాయ అభివృద్ధి సంతానాన్ని తీర్చి దిద్దుట 
50-60 సామాన్య జీవితమును సాగించుట ఆపై జీవితాంతం సుఖముగా జీవనం 
సాగించుట జరుగును. 
244. అనూరాధ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈజాతకులకు నూతన స్నేహములు చేయుట చాల ఇష్టం గొప్ప గొప్ప పనులను 
సాహసించి పూర్తి చేయుచుందురు. ఆస్తులను ఆప్తలను క్షణములో కోపగించి 
తృణీకరింతురు. (శ్రమలకోర్చి అభివృద్ధిలోనికి రాగలరు. 1-10 మధ్య బాలారిష్టములు 
దాటి బయటపడగలరు. 10-20 ప్రతిబంధకములతో విద్యాపూర్తి 20-30 ముఖ్య 
బంధువులతో DO, వివాహము, వృత్తి ఉద్యోగముల నైపుణ్యము 30-40 సాధారణ 
జీవనము 40-50 ప్రశాంత జీవితం, ఆపై శుభ పాప మిశ్రమ ఫలితములో కాలం 


= TAZA 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


గడచును. 
245. జ్యేష్ట నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు ధైర్యసాహసములు (ప్రదర్శించు వారును ఆరోగ్యవంతులును, 
సంఘ నాయకులును, కొంతకాలము లేమిని అనుభవించువారును కాగలరు. 10-20 
చక్కగా విద్యవచ్చును. 20-30 ఉద్యోగ వృత్తులలో ప్రవేశము, వివాహము సంతానములు 
30-40 అదృష్ట యోగం, సుఖ సంసారము గడపుట 40-55 శుభకరమైన కాలం 
ఆపై జీవితాంతం ఏవరేజ్‌ ఫలితాలతో గడచును. 

246. మూల నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


జాతకులు do దేహకాంతి గలవారును,గౌరవముగా జీవితమును గడపువారును 
ఒక్కొక్క సందర్భాలలో సేదరికమును, ఇంకోసారి అదృష్టమును వీరు అనుభవించు 
చుందురు. 1-10 మధ్యవయస్సులో గండములు, (ప్రమాదములు 10-20 ఆటంకాలతో 
విద్యాభ్యాసము. 20-30 చదువుకి తగిన ఉద్యోగం, వివాహము, సంతానము 30-40 
ఏవరేజ్‌ ఫలితాలు, 40-50 తిరిగి అనుకూలత, ఆపై జీవితాంతము సామాన్య ఫలితా 
లతో కాలం గడపుదురు. 

247. పూర్వాషాఢ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు ఓర్పుతో సకల విద్యలు నేర్చుకుందురు. తక్కువగా మాట్లాడుదురు. 
నిదానముగా ఆలోచించి ప్రతి పనిచేయుదురు. నవ్వుముఖముతో సంభాషణమును 
సాగింతురు. 1-10 సుఖమయ జీవనము 10-20 విద్యాభివృద్ధి 20-30నూతన 
ఉద్యోగ ప్రవేశము వివాహము 30-40 అసంతృప్తికర జీవితము 40-50 తిరిగి 
అభివృద్ధి ఆపై జీవితాంతము వరకును గల కాలమంతయు శుభపాపమివ్రమ ఫలితాలతో 
కాలము గడపగలుగుతారు. 


248. ఉత్తరాషాఢ నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈజాతకులు విజ్ఞానవంతులు వివేక మెరిగినవారు, శుభ్రత పాటించువారు 
కాగలరు. దైవభక్తి పరులు, పైకి గంభీరముగా ఉన్నను దయాస్వభావము గలవారు; 
చక్కగా మాట్లాడగలరు. 1-10 మధ్యవయస్సులో అనారోగ్యములు అగ్నిభయం జ్వరం, 
10-20 ఆరోగ్యం, విద్యాప్రాప్తి 20-30 ఉద్యోగ (ప్రవేశము, వివాహము 30-50 
ప్రశాంత జీవనము చేయుదురు. ధనసంపాదన, గృహనిర్మాణములు 50-60 ప్రయాణ 
ములు దైవపుణ్య కార్యములు తీర్థయాత్రలు ఆపై జీవితాంతము సామాన్య ఫలితాలు 
కలుగును. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


249. శ్రవణా నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు చూచుటకు ముచ్చటగా ఉందురు. ఎట్టి వారితో అయినా యిట్టే 
స్నేహము చేయుదురు. ఇతరులను నమ్మి తమ ఆస్తిపాస్తులను విడిచిపుత్తురు. 1-10 
అల్లారుముద్దుగా పెరుగుట 10-20 విద్యలయందానసక్తత, 20-30 స్వతంత్రంగా 
వృత్తి వ్యాపారాల్లో (ప్రవేశము. కుటుంబ పోషణము 30-40 దంతబాధలు, మూలవ్యాధి, 
40-50 వ్యాపార నైపుణ్యత, 50-60 ఆస్తి తరగుట, ధనమునకై వ్యాకులత, ఆపై 
జీవితాంతం ఇతరులపై ఆధారపడి యుండుట. 

250. ధనిష్ట నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు మధ్యమ దేహముతో హావభావములు ప్రదర్శించుచు, 
(ప్రసంగింతురు. చతురభాషణ కటువుగా మాట్లాడుట, రెండింటియందును, ప్రజ్ఞ 
చూపుదురు. తర్చుగా అనారోగ్యములతో బాధపడుచుందురు. ఆదాయ స్థిరత్వం వీరికి 
లేదు. 1-10 బాలారిష్టములు 10-20 విద్యకుభంగములు పెంకితనము 20-30 
వృత్తి ఉద్యోగాలలో ప్రవేశము వివాహము 30-40 ఆర్జనాపరత ధార్మికత 40-50 
ఆస్తితరుగుట 50-60 లేమికి గురియగుట ఆపై జీవితాంతము బంధుమిత్రుల ఆదరణ 
లభించుట. 


251. శతబిషం నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈజాతకులు బాల్యములో నురుకుదనము కలిగి ప్రవర్తింతురు. యౌవనదశలో 
లౌకిక మెరుగక చదువుసంధ్యలలో నిమగ్నమై మునిగియుందురు. చదువుకి తగిన 
ఉద్యోగమును చేపట్టి కుటుంబముతో సుఖజీవనమును సాగించెదరు. 1-10 జలగం 
డము శూల 10-20 విద్యాప్రాప్తి 20-30 ఉద్యోగము వివాహము సంతానములు. 
30-40 స్వార్టితధభన సంపాదనము 40-50 స్థలములో గృహములో మార్పులు 50-60 
ధనప్రాప్తి, గౌరవజీవనం ఆపై సామాన్య ఫలితాలతో యావజ్జీవితము కొనసాగింతురు. 
252. పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఈ జాతకులు ఆకర్షణీయమైన రూపంతో విద్య వినయము కలిగి ఉంటారు. 
పెద్దలయందు భక్తి కలిగి సంచరింతురు. LA సంభాషణము గావింతురు. 1-10 
అసౌఖ్య జీవనము 10-20 విద్యాభివృద్ధి సుఖప్రాప్తి 20-30 ఉద్యోగ వృత్తులయందు 
(ప్రవేశము వివాహము 30-40 సంతోషకర జీవనము 40-50 ఏవరేజ్‌ ఫలితములతో 
కాలము గడపగల్లుతారు. ఆపై జీవితాంతం పరుల పోషణలో ఉండి జీవితం గడప 
గల్లుతారు. 


276 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


253. ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈ జాతకులు రూపశీలములు కలిగి అందరి యెడలను దయకలిగి యుందురు. 
విద్యా వినయములు (ప్రదర్శించుచు బాల్యము గడపుతారు. సత్యము ధర్మమును, 
పాటింతురు. 1-10 అభిమానముతో పోషింపబడుట 10-20 విద్యాభ్యాసము 20-30 
వివాహము సుఖసంసారము 30-40 ధనంవృద్ధి 40-50 అనారోగ్యము 50-60 
అసంతృప్తి ఆపై జీవితాంతము ఏవరేజ్‌ ఫలితములు పొందగల్లుతారు. 

254. రేవతి నక్షత్రములో జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఈజాతకులు చామనచాయ దేహముతో తీర్చిదిద్దిన విధంగా కళకళలాడుతున్న 
ముఖంతో అలరారు చుందురు. ఎన్నో విద్యలలోను కళలలోను (ప్రవేశముండును. 
మంచి ఆరోగ్యవంతులు 20-30 ఉద్యోగ ప్రవేశము వివాహము 30-40 సుఖజీవనం 
ధనాభివృద్ధి 40-50 పేరు ప్రఖ్యాతులు 50-60 మామూలు జీవనము ఆపై 
జీవితాంతము పోషణభారమును పుత్రులు వహింతురు. 


జ్యోతిషి SST 

ద్వితీయ అధ్యాయము-సాముద్రిక సమాబారము 
1. సాముద్రిక సమాచారం ఎందుకొరకు తెలిసుకొనుట అవసరం ? 

భగవంతుని YE విశేషం తెలుసుకోవడం చాలా కష్టమైనపని. మానవునికి 
పుట్టించినపుడే అతని జీవితమర్శములన్నిటి నీ అతని అరచేతుల్లోను, ముఖ శరీర 
లక్షణములోను లిఖించి భూమిపైకి పంపిస్తాడు అయితే దానిని చదువుకోవడం, అర్ధం 
చేసికోవడం (బ్రహ్మవిద్య అనే చెప్పాలి. ఎంతో (శ్రమతో కూడినదే యీపని అయినప్పటికి 
మనం తెలిసికోవడం ముఖ్యం. కొంతమందికి తమ చేతులు ఇతరులకు చూపించడం 
ఇష్టముండదు. అట్టివారు స్వయముగా సాముద్రిక సమాచారమును ఈ అధ్యాయం 
చదువుకొని వారి జీవిత విశేషాలు తెలిసికొనుటకై (వ్రాయబడినది. 


2. మన తలపాతలు ఎట్లు తెలిసికోగల్లుతున్నాం ? 


జాతకుడు పుట్టిన వేళావిశేషాన్నిబట్టి మనం జాతకం (O. 
ఫలితాలు తెలిసికోవడం కోసం ఒక్క సాముద్రికాన్నేకాక మరికొన్ని ARE 
భగవానుడు ప్రసాదించాడు. అయితే యిప్పుడు దేవుడు వ్రాసిన మనతల in 
ఎట్లా చదువుకోవడం అనే విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ఒకవేళ చదువుదామను 
కొంటే అరచేతినిండా ఏవో గీతలే. ఆ కాళ్ళనిండా ఏవో కొక్కెర గీతలే. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


83. గీతలంటే ఏమిటి ? 


మన అరచేతుల్లోను, అరికాళ్ళలోను అలా వ్రాయబడి ఉన్నగీతలనే రేఖలంటారు, 
రేఖలు, మానవుల గుణాలను ఈ మూడింటిలో హస్త సాము(దికమునకు విశేష 
ప్రాముఖ్యమున్న్చది. హస్త పరీక్షను స్టూలముగా సూక్ష్మముగాను కూడ చేయవలెను. 
4. అరచేతుల్లో గల అదృష్టమెట్లు తెలియును? 


దేవుడు తమ అరచేతుల్లో ఏమి ప్రాసిపెట్టాడో అనే ఆతృతతో చాలమంది 
కనిపించిన ($8 జ్యోతిష్మునికి తమ హస్తాలు అందజేస్తారు. కోయదొరలు, 
ఎరుకలిసానులు మిడిమిడి జ్ఞానంగల మిడతంబొట్లు వారికి గల అల్పజ్ఞానంతోనే, 
డబ్బు కక్కుర్తి కోసమో కొన్ని సంగతులు ఏకరువు పెడతారు. అందులోని కొన్ని నిజం 
కావచ్చును. కొన్ని తప్పిపోవచ్చును. దానికి కారణం లేకపోలేదు, రేఖలపై కొన్ని 
కత్తెరలుగాని ఖండనలుగాని ఉండవచ్చును. అవి లోతుగాను స్పష్టంగాను ఉంటే ఒక 
ఫలం, బలం తక్కువగా తేలికగా ఉంటే ఇంకోరకం ఫలితాలు కలుగజేస్తాయి. 
పూర్ణాయుర్ణాయం గల ఒక ఆసామికి 25 ఏట చిన్న కత్తెర రేఖ ఉంటే అది గండమే 
తప్పిపోవచ్చును. 25వ సంవత్సరం వయసులో అతడు చనిపోతాడని ఎవరో చెప్ప 
వచ్చును.అది విని జాతకుడు కృంగిపోవచ్చు గదా! 


5. సాముద్రిక శాస్త్రము ఎటువంటిది? 


కొంతమంది సాముద్రిక శాస్త్రాన్ని సోదెక్రింద కొట్టి పారవేస్తారు. కాని శాస్త్ర 
మెన్నటికీ శాస్త్రమే. ఈ శాస్త్రం అన్ని దేశాల్లోను విశిష్టమైన పేరు సంపాదించుకొంది. 

విధి ప్రాసిపెట్టిన అరచేతుల్లోని రేఖా ఫలితాలను శీలాన్ని అదృష్టాన్ని కష్టాలను 
తెలియజేస్తాయి. పూర్వ బుషులు వీనికి సంబంధించిన వివరాలను గూర్చి శ్లోకాల్లో 
తెల్పియున్నారు. దైవజ్ఞులు వాని తాత్సర్యమును గ్రహించి విశదపరచిరి. అని 
తెలిసికొనడంవల్ల మన భవిష్యత్తు చ్యోతకమవుతుంది. పాదాల అడుగున గీతలకన్న 
పాణితంపై ఉన్న గీతల్లో నిబిడీకృతమైయున్న విశేషాలు మనమిప్పుడు తెలిసికొందాం 
సాముద్రికం” జాతకం ఇవి రెండూ మన జీవితానికి సర్టిఫికెట్‌ వంటివి. 


6. (బ్రహ్మ లిపి ఎట్లు తెలిసికొనవచ్చును ? 
కొన్ని సంకేతముల ద్వారా భాషలకు సంబంధించిన లిపిని తెలిసికొనుటకు 


చాలమంది సమర్ధులు కావచ్చును. కాని లలాట లిఖితమైన బ్రహ్మలిపిని ఏ కొద్దిమంది 
త్రికాలజ్ఞాలు మాత్రమే చదివి ఫలితమును తెలుపగలరు. 


2 78 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


సాము[దిక శాస్త్రమునకు అవధులులేవు. సముద్రుని వలె గంభీరమైనది. పూర్వం 
ఈ శాస్త్రము మనదేశములో ఉద్భవించి మధ్యకాలములో నీరసించి యిప్పుడు DÍ 
యెనది. 
7. సాముద్రిక మనగా ఎమి ? 


సాముద్రికమనగా ముద్రలతో కూడినదని అరం. అనగా అరచేతులలోని 
ము(ద్రలను చదివి ఫలితములను తెలిసి SADA శాస్త్రమే సాముద్రిక శాస్త్రమన్నమాట 
దీనిని ముఖ్యాంగా మూడు భాగాలుగా విభజించవచ్చును. 1. హస్త సాముద్రికం 2. 
అంగసాముద్రికం 3. (స్తీ సాము[ద్రికము, తెలిసికోవడం అంత తేలికైన పనికాదు. 
నుదుటివ్రాత (M0 ఆ విధికే ఆ సంగతులు తెలియాలి. అయితే ప్రఖ్యాత దైవజ్ఞుడు 
DILO LO మనస్సుతో వాటిని పరిశీలించి వీలైనంతవరకు జాతకంతో సరిపోల్చి 
యదార్ధ విషయాలను చెప్పడానికి ప్రయత్సిస్తాడు. 
8. కొంతమంది సాముద్రిక శాస్త్రవేత్తల DES Bd. 


సంస్కృతంలో నారదుడు. (ప్రహాదుడు, వరాహమిహిరుడు, వరరుచి మొదలగు 
వారు సాముద్రిక లక్షణాలను శ్లోకాల్లో నిబంధించారు. అవి తెలుగులో అనువాదాలు 
చేయబడ్డాయి. సాముద్రిక శాస్ర్రగ్రంథాలు కూడ జ్యోతిషం పుస్తకాలతో పోటీ 
పడుతున్నాయంటే ఆశ్చర్యపడనక్కరలేదు. దీనికి గణితంతో చాలా పని ఉంటుంది. 
కనుక ఇది యదార్ధమైన విషయమని అందరూ ఒప్పుకోక తప్పదు. 


9. హస్తరేభా పరిశీలనకు ఏదైనా సూత్రములు గలవా? 

ఇప్పుడు హస్తరేభా పరిశీలనకు ముందుగా గమనింప వలసిన కొన్ని సూత్రాలను 
పరిశీలిద్దాం. పురుషులకు నాడిచలన (ప్రభావం కుడి(ప్రక్క స్త్రీలకు DEMÍS 
వుండటంవల్ల మగవారికి కుడిచేతిని ఆడవారికి, ఎడమచేతిని చూచి ఫలితాలు 
చెప్పుకోవలసి ఉంటుంది. సాముద్రికం మూడు విధములని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు 
PIPA గూర్చి ముందుగా చర్చించుకుందాం. 
10. అరచేతిలో గల రేఖలను తెల్పుము? 

అరచేతిలో 1. ఆయుర్జాయము రేఖ 2. ఆత్మరేఖ 3, ¿608 4. ధనరేఖ 5. 
వివాహరేఖ 6. సంతానరేఖ 7. విద్యారేఖ 8. బుధ,రాశి శుక్రరేఖలు, ఇవియేకాక 
శంఖములు. చక్రములు శూలములు, పద్మములు, విచారరేఖలు మొదలగునవి కూడా 
అరచేతిలో ఉంటాయి. SH2 పైన మరికొన్ని ఉంటాయి. స్తూల రేఖలనుబట్టి ఫలితములు 
చెప్పుట సులభం కావచ్చును. కాని సూక్ష్మరేఖలను బట్టి ఫలితాలు వివరించడం 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


ప్రజ్ఞతో కూడిన (ప్రక్రియ, అరచేయి మెత్తగా ఉండి అందలి రేఖలు సన్నగా తల 
వెంట్రుకలవలె ఉండాలి. లావుగా మొద్దుబారి ఉన్నదో ఫలశూన్యతను కలిగించును 
బారీ శరీరమందు ఎచ్చటెటచ్చట ఎన్ని రేఖలున్నప్పటికీ హస్తరేఖలకు గల (ప్రాముఖ్యం 
మరి నేటికీ లేదు. 


11. అరచేతిలో గల గ్రహముల స్థానములను తెల్పుము ? 


బొటన ్రేలికి దగ్గరగా శుక్రస్థానము, అరచేతి వెలుపలి అంచు దగ్గర 
Joao, ఆత్మరేఖకు దగ్గరగా Sao, చిటికెన (398 దగ్గరగా బుధస్థానం, 
మధ్యమ ట్రేలి (కిందగా శనిస్థానం, చూపుడు (398 (క్రిందుగా గురుస్థానం అదృష్టరేఖ 
ప్రక్కగా, సూర్యరేఖ ఉంగరపు (Je ప్రాంతమున ఉండును. 
12. హస్తమునందు గల 5 ట్రేళ్ళకు గల పేర్లేమి ? 
. బొటన Se - అంగుష్టము (శుక్రాంగుళీ) 
. చూపుడు ట్రేలు - (తర్ణన్యంగుళి) 
3 మధ్యట్రేలు - మధ్యమాంగులీ 
. ఉంగరపు |వేలు - ధర్భముడి (వేలు 
. చిటికెన (దేలు - బుధాంగుళి 

చేయిచూచి ఫలితములు చెప్పునప్పుడు ముందుగా ఆయుర్జాయ రేఖను 
నిశితముగా పరిశీలించి ఆయువును నిర్ధారణ చేసికొని ఆపై మిగతా విషయాలను 
చెప్పవలెను. 
13. హస్తం ఎట్లుండవలెను ? 


హస్తం అనగా అరచేయి ఇది లేదగులాబిరంగుగలదై మెరయుచు జీవకళ 
కలిగి ఉండవలెను. మాంసపుష్టముగా పొడవైన వేళ్లు, సమమైన గోళ్ళు అరచేతికి 
అమరియుండవలెను. అరచేయి దళసరిగాను మోటుగాను ఉన్నవ్యక్తులు దయా 
విహీనులు. దరిద్రమూర్తులు కాగలరు. కురుచగా ఉన్నవారు భాగ్యశూన్యులు కాగలరు 
5% దగ్గరగా ఖాళీలు లేకుండా ఉండవలెను. అట్లున్న జాతకులు ధనవంతు లగుదురు. 
ఖాళీలు ఎక్కువగా ఉన్నవారు వ్యయపరులగుదురు. చిటికెనవేలు పొడవుగా ఉన్నవారు 
కళాహృదయులు విద్యా వివేకములు గలవారు కాగలరు. 


14. ఆయుష్య రేఖను గురించి వివరింపుము ? 


అరచేతిలో ఉన్న ముఖ్యరేఖలలో ఇది ఒకటి. మానవ జీవితకాల (ప్రమాణమును 
అది నిర్ధారించును. ఇది బొటనట్రేలు మీదుగా పుట్టి అరచేతి మధ్యనుండి ప్రాకి చేతి 


OU »4o DN 


280 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


మణికట్టు సమీపమున తాకును. స్రీ పురుషుల ఆయుర్జాయమును యీ రేఖ ఆధారముగా 
తీసికొని జ్యోతిష్ములు చెప్పుదురు. పురుషులకు కుడి చేతిలోను స్రీలకు ఎడమ చేతిలోను 
ఈ రేఖలను పరీక్షించవలెను. ఆయుర్జాయమును సంవత్సరములలో లెక్నించునపుడు 
బొటనవేలు ప్రక్కనుండి దిగువకు లెక్నించవలెను. DÍ ఇది తాకినచో ఆ 
వ్యక్తి ఆయుర్జాయం 100 సంవత్సరములు పై నుండి దిగువకు దీనిని లెక్నించునపుడు 
నాలుగు సమభాగములు చేసిన ఒక్కొక్క భాగం 25 సంవత్సరములుగా భావింపవలెను. 
ఒక దారముతో దీనిని కొలిచి మడతపెట్టి లెక్కకట్టవచ్చును. కొందరు ఈరేఖ 
సంపూర్ణముగా ఉన్నప్పుడు మానవుని పరమాయుర్జాయము అయిన 120 సంవత్సరము 
లుగా లెక్నకు తీసికొందురు. ఈరేఖపై అడ్డుగీతలున్నను రేఖమధ్యలో తెగియున్నను ఆ 
కాలములో జాతకునకు గండములున్నట్లు తెలియవలెను. గండము గడచిన మరల 
ఈ రేఖను లెక్కకట్టి పూర్ణాయుర్ణాయమును నిర్ణయం చేసికొనవచ్చును. 

15. శీర్షరేఖ అనగా నేమి ? 


దీనికి కళత్రరేఖ అని మరియొక పేరుగలదు యిది కూడ (ప్రధానమయిన 
మూడు రేఖలలో ఒకటి. ఇది బొటన చూపుడు GS మధ్యభాగమునుండి పయనించి 
అరచేతి మధ్యగా వెలుపలి అంచువైపు ప్రాకును, ఇది అరచేతిలో మధ్యగాపోవు రేఖ 
ఈ రేఖ ఆయుర్గ్జాయరేఖతో బొటన ట్రేలివద్ద కలియును. ఈ రేఖ భార్యకు సంబంధించిన 
విషయములు తెలుపును. ఇది తెగినచో భార్యకు జబ్బు చేయుటగాని ఆ జాతకునకు 
ద్వితీయ వివాహము జరుగుట గాని కావచ్చును. 

16. శీర్షరేఖ అనగా ఏమి ? 

ఈ రేఖ చిటికెన (3908 అరచేతి అంచున మొదలిడి చూపుడు (39 చివరవరకు 
ప్రాకును, హృదయరేఖ అని దీనికి మరియొక పేరు గలదు. దీనిని కొంతమంది 
ఆయుర్జాయరేఖగా కూడ గుర్తించెదరు. ఇది జాతకుని గుణగణాలు, má, మనో 
ప్రవృత్తులు తెలుపును. దీనిపై ALDO సౌఖ్యభంగం, విచారములు ఆ జాతకుని 
పెనవేయును. 


17. ధనరేఖ గుతించి వివరింపుము ? 


దీనికి అదృష్టరేఖ అని ఇంకొక నామధేయం కలదు. ఈ రేఖను పోల్బుకొనుట 
సులభమే. ఇది కంకణిరేఖ వద్ద బయలుదేరి అరచేతి మధ్యనుండి తిన్నగా మీదికి 
పోవును, ఈ రేఖ జాతకుని భోగభాగ్యములను తెలియజేయును. మణికట్టు వద్ద 
(ప్రారంభించబడిన బాల్యం నుండి ఆ జాతకుడు ధనవంతుడు యగును. అరచేతి 
మధ్యయందిది ప్రారంభమైనచో ఆ జాతకుడు స్వయం ప్రజ్ఞచే SIDO కాగలడని 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


ఎరుగవలెను. ఈ రేఖ ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. జాతకుని పరిస్థితులను బట్టి అది 
కూడ మారుచుండును. స్పష్టముగా లోతుగా యీ రేఖ ఉన్నవారు ద్రవ్య సంపన్నులు 
కాగలరు. లాటరీలలో గెల్బునపుడు ఆస్తి పతనమైనప్పుడు ఇది వెంట వెంటనే మార్చు 
చెందు చుండును. ఈ రేఖపై es అడ్డుగీతలున్నను, SÍ మరికొన్నియు రేఖలు 
కలిసిఉన్నను, స్థిరాస్తి నిర్ణయం చేయుట కష్టం. 

18. వివాహ రేఖ అరచేతిలో ఎచ్చట ఉండును ? 


ఈ రేఖ చిటికెనట్రేలి క్రింద అరచేతి అంచున అడ్డముగా గీయబడియుండును. 
ఇవి కొంతమంది చేతుల్లో రెండు మూడు ఉన్నట్లు, అస్పష్టముగా ఉన్నట్లు EDO. 
అయినప్పటికీ ఒకేపెండ్లి జరుగును. అన్ని సంబంధములు వచ్చి తప్పిపోవును. ఇది 
ట్రేళ్లవైపుగా ఎగట్రాకినచో అట్టి జాతకుడు బ్రహ్మచారి కాగలరు. ఈ రేఖా సవ్యముగా 
స్పష్టముగా కలవారికి అనుకూలవతియగు భార్య లభించును. 

19. చేతిలో సంతాన రేఖలుండు చోటేది ? 


ఈ రేఖల చిటికెన (39 క్రిందనుగల అరచేతి వెలుపల అంచున వివాహరేఖపై 
అడ్డముగా గీయబడి ఉంటాయి. కుడి ప్రక్కగా పురుష సంతాన రేఖలు ఎడమ ప్రక్కగా 
స్తీసంతాన రేఖలు మొలిచి ఉంటాయి. విద్య రేఖ ఉంగరపు (బేలి దిగువగా అరచేతిలో 
వుంటుంది. అరచేతిలో ఇంకా ఎన్నో రేఖలుకూడా వుంటాయి. వాటివల్ల జాతకుని 
జెన్నత్య హీనస్థితిలెన్నియోద్యోకతం కాగలవు. 

20. చేతులలోని రకములను తెల్పుము ? 


1. చరగసప్రహస్తం 2. సామాన్య హస్తం ౩3. కాళహస్తం 4. ఆదర్శహస్తం 5. 
మిశ్రమహస్తం 6. ఆదోక హస్తం. ఈ విధముగా చేతులలో చాల రకములు గలవు. ఏ 
హస్తమైనను మృదువుగా ఎరుపు రంగు గలదై వుండుట శుభకరము. పద్మంవలె 
మెత్తగా చేతులుండవలెనేగాని పిడకవంటి చేతులు మంచివికావు. 


21. (Sé గురించి నీకేమి తెలియును ? 


చేతికిగల వ్రేళ్లు అయిదు. అందు 1 Soi 2 చూపుడుటైేలు 3. 
మధ్యవేళ్లు 4. ఉంగరపు (Se 5. చిటికెన ట్రేలు. BHD కణుపులుండును. 
కణుపులమధ్య చక్రములు శంఖములు మొదలయినవి వుంటాయి. మధ్యట్రేలు అన్నిటి 
కన్నా పొడవుగా ఉంటుంది. నిండుగా పుష్టిగా బ్రళ్ళు దగ్గర దగ్గరగా వుండవలెను. 
చిటికెన (బ్రేలు అన్నిటికన్నా చిన్నది. వ్రేళ్లు పొడవుగా వున్నవారు ఆలోచనాపరులు 
కార్యసాధకులు కాగరు. పొట్టి బ్రేళ్లు గలవారికి తొందరపాటు యెక్కువ. 


282 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


22. గోళ్ళు యెటులుండవలెను ? 


గోళ్ళు చతురముగా సన్నముగా ఎరుపురంగులో వుండుట శ్రేష్టం 
పాలిపోయినట్లుండుట అశుభసూచకం. అంతేగాక అనారోగ్య లక్షణం, పొడవుగా 
గోత్తుండరాదు. అట్లుండుట భాగ్వ హీనతకు చిహ్నం. 


23. పుట్టుమచ్చలు గూర్చి నీకేమి తెలియును ? 

పురుషులకు ఫాలభాగమున పుట్టుమచ్చలుండుట భాగ్య(ప్రదం నుదురు 
విశాలముగా వుండుట ఐశ్వర్యకారణం అధిక మేధాశక్తికి చిహ్నం, మగవారికి 
కుడిభాగమున కణతలో కంటిలో పుట్టుమచ్చలుండిన ధన ధాన్య సమృద్ధికల్లును. 
ముక్కుకి కుడివైపు ముక్కు చివరను పుట్టుమచ్చలుండిన కార్యసిద్ధి. ధనలాభం, 
గడ్డముమీద, దౌడమీద, పెదవిమీద పుట్టుమచ్చలుండుట శుభం. 


24. స్తీ సాముద్రికం గురించి Bayón ? 


భగవంతుని సృష్టిలో మానవులందరూ ఒకేమాదిరిగా ఉండరు. ఏమాకత్రమైనా 
తేడాలు కన్సించును. అందరూ అందంగా ఉండరు. కాని అటుల ఉండుటకు 
ప్రయత్సించెదరు. అయితే అందముగా ఉన్నవారు అదృష్టవంతులు గాను, అనాకారిగాను 
ఉన్నవారు దురదృష్టవంతులు గాను సాముద్రిక శాస్త్రములు చెప్పుచున్నవి. స్త్రీల శరీర 
మెటులుండవలె ననగా మిక్కిలి కృషించినది గాక ఎక్కువగా బలిసినది గాక సమమై 
పుష్టిగా మృదువుగా ఉండవలెను. నల్లని జుత్తు తామరల వంటి బాహువులు, శంఖం 
వంటి కంఠం ఉండవలెను. పాదములు చిన్నవిగా వుండవలెను. కాళ్ళు అరటి 
స్థంభములవలె వుండవలెను. ధృఢమైన వక్షస్థలం తెల్లని దంతములు, లోతయిన 
నాభి, ఆకర్షనీయమైన ముఖము కలిగి స్త్రీ చెలువార వలెను. స్త్రీ నడచునప్పుడు కాలి 
చిటికెన (వేలు భూమికి తాకవలెను. 


25. నుడుల వలన మంచి చెడ్డలేమి ? 


స్త్రీలకు పిరుదుల మీద సుడియుండిన పరగ్భహములలో సేవకురాలగును. 
ముఖము నందున్నచో భర్త్హృహీనురాలు అగును. తలమీద దురదృష్టవంతురాలు, 
కంఠమునందు సంతాన హీనురాలు, భుజముల యందు, కర్ణములయందు, గడ్డముపై 
స్త్రీలకు వెంట్రుకలుండరాదు మీసములు మొలచుట కూడా అశుభ సూచకం. స్ర్తీలకు 
ఎడమ భాగమున, పురుషులకు కుడి భాగమున పుట్టుమచ్చలుండుట శుభకరం. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


26. అంగ సాము(ద్రికమనగా ఎమి? El పురుషులకు యిరువురకు అన్వయించు 

ఫలితాలు తెల్పుము ? 

అంగ సాముద్రికమనగా మఖ లక్షణాలు, కాళ్ళు చేతులు మొదలయినవి గురించి 
చెప్పుశాస్త్రం, శరీరం కండపుష్టి కలిగి కాంతి వంతమై కామరూపమున ప్రదర్శింపవలెను. 
ఎముకలు కన్సింపకూడదు. బక్క చిక్నినటుల కనబడిన దరి(ద్రలక్షణము కాలిట్రేళ్ళ 
నుండి ఎవరి జానతో 7 జానలు వుండవలెను. అందు ముఖ్యంగా రథం, పుష్పం, 
చేప, కడవ, పూలమాలిక, అంకుశం, యిట్టి గుర్తులు కనిపించిన ఆ జాతకుడు 
అదృష్టవంతుడగును. 


27. పాదము లెటులుండవలెను ? 


పాదములు కోమలంగాను సమానంగా వుండవలెను. కరినము లయినవి. 
నరాలు కనిపించునవి దురదృష్టమును సూచించును. వేళ్లు యెడల లేక కణుపులు 
కలవిగా వుండాలి. 


28. పికృలెట్లుండవలెను ? 

పిక్కలు కృషించియున్నను, ఎక్కువ రోమాలు కలిగియున్నను, అట్టి జాతకులు 
దరిద్ర మనుభవింతురు. మృదువుగా కొద్దిరోమాలు కలదై గుం(డ్రంగాను, కాస్త 
పొడవుగాను వుండినవాడు అదృష్ట జాతకులు కాగలరు. 


29. తొడలెటులుండవలెను? 


తొడలు అరటిబోదెలవలె మొదట లావుగాను, క్రమంగా సన్నంగాను 
వుండవలెను. మోకాళ్ళు మృదువుగా వుండవలెను. పిరుదులు బలిసి యుండవలెను. 
80. నడుమెట్లుండవలెను ? 

సింహం నడుంవలె సన్నముగా నడుముండవలెను పండి గాడిదలను బోలు 
నడుము దరిద్రం కలిగించును. కడుపు మండలాకారంగా యెత్తు తక్కువగా వుండవలెను. 
కడుపుపైకి మడతలుండుట శుభసూచకం, బొడ్డు లోతుగా విశాలంగా వుండవలెను. 
ఎముకలు, డొక్నలు కనిపించకూడదు. 
81. రొమ్ము ఎట్లుండవలెను? 

రొమ్ము దర్భంగా పుష్టిగా వుండవలెను. ఇందు పై కఠిన రోమాలుండరాదు. 


ఎముకలు పైకి కనిపించరాదు. హెచ్చు తగ్గు లుండుట దరి[ద్రహేతువు, గూని యుండుట 
దరిద్రం. 


294 —999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


82. చేతులు ఎటులుండవలెను ? 


చేతులు బలిష్టమైన నునువు గలిగి వున్నతమైయుండవలెను. నరాలు 
కన్పించరాదు. దీర్గహస్తాలు శుభసూచకం. చేతుల ట్రేళ్లు, గోళ్లు ఎరుపురంగు కలవిగా 
యుండవలెను. కోతి, పులి వీనిచేతులవంటివి అభాగ్యలక్షణం. భుజాలు ఎత్తుగ 
విశాలంగా వుండవలెను. 


83. మణికట్టు ఎట్లుండవలెను ? 

అరచేతికి (క్రిందుగా - అరచేతిని కలిపే స్థలాన్ని మణికట్టు అంటారు. ఇందు 
నాలుగు రేఖలుండుట అదృష్టం. 2,3 రేఖలు అయిన సుఖము నిచ్చును. 
84. కణుపులు అనగా ఏమి? 

చేతివ్రేళ్ళ మీద గీతలవలె అడ్డముగా యీ కణుపులుండును. ఐదు SED 
మొత్తం 12 వుండిన అదృష్టం. 
శిర. యువరేఖ అనగా ఏమి ? 

బొటనవేలి కణుపునకు పైన బీయ్యపుగింజవలె వుండునది యువరేఖ (30 
కొనలయందు శంఖము చక్రం వంటి రేకలు కూడా వుండును. 1,2,3, చక్రములుండుట 
శుభం. 
36. సర్వరేఖా అనగా ఏమి ? 

కణుపునే స్వరరేఖా అందురు. అరికాళ్లలో కూడా చక్రములుండును. ఇవి 
తెగియుండరాదు. 
37. విద్యారేఖ ఎట్లుండును ? 

ఇది వుంగరపుట్రేలికి క్రింద అరచేతిలో సన్నని పొడవురేఖ-ఈరేఖా జాతకుని 
విద్యా విషయములను తెల్చుము. దీనిపై అద్దురేఖలుండిన విద్యకు భంగములు కల్లును. 
38. చేతిలో ఎక్కువగా రేఖలుండుట మంచిదా కాదా ? 


చేతిలో ఎక్కువగా రేఖలుండుటవలన నిర్భస త్వమును విచారములను 
సూచించును. ఇందులో చాల వరకు విచారరేఖలే అగుచుండును. 


39. పురుషుల కేచేయి చూచి ఫలం చెప్పవలెను ? 
పురుషులకు కుడిచేయి చూచి ఫలితములు చెప్పవలయును. అతడి ఎడమ 
చేతినిబట్టి భార్య సంగతులు చెప్పవచ్చు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


40. స్త్రీలకు ఏచేయి చూచి ఫలితములు చెప్పవలెను ? 

fos ఎడమచేయి చూచి ఫలితాలు చెప్పవలెను. Hor చలన మటు 
లుండును. భర్త సంగతుల Se ఆమె కుడిచేతిని చూచి చెప్పవలెను. 
41. పెదవులు యెట్లుండవలెను ? 

పెదవులు యెరుపురంగు Sodom వుండవలెను సిడ్డు పెదవులు దుఃఖహేతువు 
పలుచగా తడిగా వుండవలెను. 
42. మీసము లెట్లుండవలెను ? 


మృదువుగా సమముగా ఉండవలెను. అతి OLVIDO మొద్దుబారి 
యుండరాదు. దంతములు తెల్లగా నుండవలెను. 
43. నోరెట్లుండవలెను ? 

నోరు సమమై పలుచగా నుండవలెను. పొడవు నోరు భాగ్యహీనము పొట్టిగా 
మృదువుగా నుండుట మంచిది నాలుక సన్నముగా, పొడవుగా DÍ నుండవలెను. 
44. చెవులు ఎట్లుండవలెను ? 

చెవులు మాంసరహితమై, చప్పిగా నుండరాదు. దీర్భముగా పెద్దవిగా 
నుండవలెను. చెవులలో వెం[(ట్రుకలుండుట భాగ్య చిహ్నము. 

45. ముక్కు యెట్లుండవగును ? 

ముక్కు పుష్టిగా సమముగా నుండవలెను, చిలుక ముక్కువలె నుండుట శుభం. 
కఠినముగా చప్పిడి ముక్కు వుండరాదు. 
46. లలాటరేఖ అనగా ఏమి ? 

(ప్రతివారికిని నుదుటిపై రేఖలుంటాయి. అరచేయి చూచి జాతకమును 
చెప్పినటులే లలాటరేఖలను బట్టి జీవితఫలాలు చెప్పవచ్చును. నుదుటిపై మూడు 
రేఖలుండుట వలన దీర్జాయువు. ఈ రేఖలు వంకర తిరిగి కనుబొమ్మలవద్ద ఆగినచో 
దురదృష్టం. 

47. శిరస్సు యెటులుండవలెను ? 

శిరస్సు వెడల్పుగా నుండవలెను. కుండలాగ, చప్పిగాను ఉండరాదు. వెంట్రుకలు 
నునుపుగాను, నలుపుగాను వుండవలెను. కూపములవద్ద ఒక్కొక్క వెం[డ్రుకయే 
వుండవలెను. 

48. గడ్డ మెటులుండవలెను ? 

తాటి భీజమువలె గడ్డముండవలెను. ముందుగా మీసములు ఆ తర్వాత గడ్డం 

మొలచుట శ్రీకరం. 


286 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


49. చేతిలో నవగ్రహాల గుర్తు లెటులుండును ? 

వర్తుల రేఖగా సూర్యుడు చతురగ్ర కోణరేఖగా చంద్రుడు. (త్రికోణ రేఖగా 
కుజుడు, బాణరేఖగా బుధుడు, దీర్గరేఖగా రాహువును, ధ్వజరేఖగా కేతువును హస్తము 
నందు గోచరింతురు. 


ఒక ముఖ్య గమనిక :- అనివార్య కారణములచే జ్యోతిష ప్రశ్నోత్తరమాల లోని పేజీలు 
బీరియల్‌గా వేయలేకపోయాము. ఏ అధ్యాయములోని (ప్రశ్నలకు, పుటలకు ఆ 
అధ్యాయమునకు సంబంధించిన సంఖ్యాలనే వేసితిమి. యింకను యిట్టి చిన్న చిన్న 
లోట్లను పాఠకులు సవరించుకొందురు గాక! చం॥ జ్యో॥ 


జ్యోతిషి ప్రిరక్షిత్రరమాల 
రెవ అధ్యాయము 


విస్తృత పరచిన విషయాలతో ప్రశ్నోత్తర రూపమున వాయబడిన నాలుగవ 
ముద్రణకు సంబంధించిన (ప్రతి యిది. 


(జాతకం తెలిపే 3 శాస్త్రాలలో ఇది ఒకటి) 


1-9 ఆధార సంఖ్యలు-10 నుండి కోట్ల వరకు విస్తార సంఖ్యలు. ఇందులో 
సంఖ్యాశాస్త్రమునకు సంబంధించిన 24 విషయాలపై (ప్రశ్నలు, జవాబులు, కలవు. 
ముందు పేజీలలో విపుల విషయసూచిక గలదు. 


సంఖ్యాశాస్త్ర మర్మములు 
1. నవ(గహాలకు నవసంఖ్యకు గల సంబంధమెట్టిది? 
ఒకటి నుండి 9వరకు గల అంకెలకు నవగ్రహాలకు ఒక విధమైన అవినాభావ 
సంబంధం గలదు. (ప్రపంచంలో పుట్టిన అందరూ ఈ తొమ్మిది అంకెలకు సంబంధించిన 
జాతకులే కాగలరు. కోట్లకొలది అంకెలున్నా ఈ తొమ్మిది అంకెల ఆధారముతోనే 
అవి అన్నియు DANI. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 387 3 
2. సంఖ్యా శాస్త్రంయొక్క గొప్పదన మెట్టిది ? 

పుట్టినవారికి సరియెన తేదీ, టైము ఉన్నప్పుడే జాతక ఫలితములు తెలుసుకొనుట 
సాధ్యం. ఏ మాత్రం కాల భేదం వచ్చినా ఫలితాలు తప్పి పోతాయి. ఇక సాముద్రిక 
రీత్యా ఫల సాధనకు దిగితే ఆయుష్య అదృష్ట రేఖలను ఎంత సునితంగా పరిశీలించినా 
కొన్ని నెలలయినా తేడా కనిపించవచ్చును. ఇందు నిమిత్తం మన (ప్రాచీన మహర్షులు 
సంఖ్యాశాస్త్రమను నొకదానిని ఏర్పరచిరి ఇది కూడా నేటికాలం అత్యంత ప్రాధాన్యతను 
సంతరించుకొన్నది. 

8. సంఖ్యాశాస్త్రమునకు ఏయే Pos సంబంధమున్న్చది? 

ఈ శాస్త్రం నేర్చుకొనువారు దీనితో సంబంధముగల జ్యోతిష సాముద్రిక 
శాస్త్రములు కూడా నేర్చుకొనుట ముఖ్యం. వఎందుచేతననగా MIL దాచబడిన 
మానవుల భవిష్యత్తును తెలిసికొనుటకు ప్రయోజన కరములైనవి యీ మూడున్ను. 
4. సంఖ్యాశాస్త్ర ఫలితాలు రూఢిగా చెప్పగలుగుటకు వేటి వేటికి పరస్పర సంబంధం 

కలదు? 

గృహములు, సంఖ్యలు, కాలం, వీనికి పరస్పర సంబంధమున్నది. అందువల్లనే 
యీ మార్గం ననుసరించి చెప్పే ఫలితాలు ఖచ్చితమయినవి కాగలవు. ఇది గణిత 
సంబంధమైనది. కావున తప్పి పోవుటకు ఎట్టి ఆస్మారములు లేవు. 
ర్‌. సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యమును వివరింపుము? 

జ్యోతిష సాము[దిక శాస్త్రములవలెనే సంఖ్యా శాస్త్రముకూడా మానవుల 
భవిష్యత్తుకు మనుగడకు అత్యంత (ప్రాధాన్యమయినది. దీనికి మనదేశములోకంటే 
మిగతాదేశములలో ప్రచార DÍ Y అంకెలలో అన్ని అంకెలు అణగిపోతాయి. 
సున్నకు ప్రత్యేకమైన విలువలేదు ఒక అంకెకు LESS చేరిస్తేనే దానికి విలువ 
ఏర్పడుతుంది. 1 నుండి 9 వరకు గల సంఖ్యలు వందలు వేలు ఏర్పడ్డవి విస్తార 
సంఖ్యలెంత పెద్దవయినా ఆధార సంఖ్య లోనికి మార్చు చేసికో వీలుకలదు. 


6. జాతకులు విభజన ఎటుల జరుగును ? 


ఏఏ తేదీలలో పుట్టినవారు ఏఏ జాతకులు కాగలదో వారి లక్షణములు. అదృష్ట 
దురదృష్టములు ఎలావుంటాయో తెలుసుకోవడం చాలా సులభమయిన పని. ఇక 
సంఖ్యాశాస్త్రమర్శములలో ఒకటి. 

ఒక్క పుట్టిన తేదీనే తీసుకోని ఆ సంఖ్యకు అధిపతి ఎవరయిన తెలిసికొని 
అందువల్ల ఫలితం పొందుట ఒకమార్గం. రెండవరుస సంఖ్య వచ్చినపుడు ఆ రెంటిని 


2-88 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 
కలిపిన సంఖ్యవల్ల సంఖ్యాదిపతి తెలియును 245838 అంటే రెంటిని కలుపగా 6వ 
సంఖ్య అయినది. 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడని తెలియవలెను. 
7. అశ్విన్యాది నక్షత్రములలో పుట్టినవారికి అదృష్ట సంఖ్యలేవి? 

అదృష్ట సంఖ్యలు 

అశ్విని, మఖ, మూల - 7 - el, స్వాతి, శత - 4 

భరణి, పుబ్బ, పూ॥షా - 8 - పునర్వసు, విశాఖ, పూ॥భా - 3 

కృత్తిక, ఉత్తర, Ena» - 1 పుష్యమి, అనూరాధ, ఉ॥భా-6 

రోహిణి, హస్త, శ్రవ-2 ఆశ్లేష, జ్వేష్ట, రేవతి-5 

మృగశిర, చిత్త, ధనిష్ట-9 జన్య, నామతారలైన వారికి 
8. సంఖ్యలు ఎన్ని విధములు ? 

రెండు విధములు 1. ఆధార సంఖ్యలు 2. విస్తార సంఖ్యలు, ఆధార సంఖ్యలనగా 
ఒక్కొక్కటి వేరు వేరుగా ప్రత్యేకమయిన రూపం కలిగియుండునవి. విస్తార సంఖ్యలనగా 
ధారసంఖ్యల సహాయం తోడనే విస్తార మొందునవి. కావున ఆధార సంఖ్యలు లేనిదే 
విస్తారసంఖ్య లుండవు. 1 నుండి 9 వరకు గలవి ఆధార సంఖ్యలు. 
9. ఒక విస్తార సంఖ్య ఆధార సంఖ్యలోనికి ఎట్టు మార్చుకొందువు? 

24867 ఇది ఒక సంఖ్య. వరుసగా ఒకదానికొకటి కలువవలెను. 
2+4+8+6-7=27; 2+7=9 అనే ఆధార సంఖ్యలోనికి పరివర్తనమైనది. 
10. ఏఏ అంకెలు ఏఏ (గ్రహాలకు సంబంధించినవి ? 


ఒకటవ అంకె సూర్యునకు, 2వ అంకె చంద్రునికి ౩వ అంకె గురునకు, 1వ 
అంకె రాహువునకు, 5వ అంకె బుధునకు, 6వ అంకె శుక్రునకు, 7వ అంకె కేతువునకు, 
రివ అంకె, శనికి 9% అంకె కుజునికి సంబంధించినవి. 


11. ఒకృతేదీ బట్టియే కాక నెల సం॥తో జాతక విభజన జరుపవచ్చునా? 

ఆ విధముగా విభజన జరుపవచ్చును. ఒకని పుట్టిన తేదీ వివరాలు 1-1-1986 
కాగా యీ అంకెలన్నియు వరుసగా కలిపిన 26 వచ్చినది ఆ రెంటిని కూడగా అగును. 
కావున 8 అంకె జాతకులనియు కేతువధిపతి అయ్యెననియు తెలిసికొనవచ్చును. 
12. ఎ అంకెవారు ఎఏ మణులు ఏఏ రంగులు ధరించాలి? 


1వ అంకెవారు మాణిక్యం ఎరుపు రంగు 
2వ అంకెవారు మంచిముత్యములు తెలుపు రంగు 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


3% అంకెవారు పుష్యరాగం ఊదా రంగు 
4వ అంకెవారు గోమేధికం పసుపు పచ్చ 
రవ అంకెవారు గరుడపచ్చ ఆకు పచ్చ 
6వ అంకెవారు వ(జం తెలుపు రంగు 
7వ అంకెవారు వ([జం తెలుపు రంగు 
8% అంకెవారు ఇంద్రనీలం నలుపు రంగు 
9వ అంకెవారు పగడం ఎరుపు రంగు 


13. 1వ అంకె జాతకులెవరు ? 

ఏ నెలలో పుట్టినవారైనా సరే 1, 10, 13, 28 తేదీలలో పుట్టినవారందరూ 
ఒకటవ అంకె జాతకులు వీరిని సూర్యగ్రహ వ్యక్తులందురు. ఆకారము-కళతో కూడిన 
మధ్యమ దేహస్తులు గుణగణాలు, ధైర్యం, శౌర్యం, (ప్రదర్శింతురు. 

తలపెట్టిన వ్యవహారాలు నెరవేరేదాకా ప్రయత్నింతురు. జీవితమును 
సుఖమయముగా గడుపుటకు ప్రయత్నింతురు. వీరు మేహ శరీరులు నేత్రశిరోవ్యాధులతో 
తరచు బాధపడు చుందురు. ఏ వృత్తిని చేపట్టినా న్యాయమార్గంలో నడిపించుటకే 
ప్రాధాన్యత యిచ్చెదరు బద్దకం వీరికి పరమవిరోధి. 


14. రెండవ అంకె జాతకులెవరు ? 

ఏ నెలలో పుట్టిన వారైనా 2,11,20,29 తేదీలు గలవారు, వీరిని చంద్రగ్రహ 
వ్యక్తులందురు. వీరు అస్తిరచితులు తలచిన పనులు మధ్యలో ఆపివేయుచుందురు. 
పలు స్థలములలో నివసించుట వీరికి ఇష్టం. 2388 y శరీరులు. మనోవ్యాధులధికం 
ఆదాయమును నిల్చుకోలేరు. అప్పుడప్పుడు డబ్బుకు తొట్రుబాటు పడుచుందురు. 
15. మూడవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా సరే 3,12,21, 30 తేదీలలో పుట్టినవారిని మూడవ అంకె 
జాతకులందురు. వీరు గురుగ్రహ వ్యక్తులని పిలువ బడుదురు. ఆకర్షణీయమైన 
ఆరోగ్యవంతమైన దేహముతో అలరారుదురు. స్వతంత్ర్య జీవనం, వీరికిష్టము పలు 
విధములయిన విద్యలలో కళలలో ప్రావీణ్యం కలిగియుందురు. జీర్ణకోశ సంబంధమైన 
వ్యాధులు రాగలవు. ధన విషయములో తృప్తికరమైన పరిస్థితులలో కాలం గడుపుతారు. 
16. నాలుగవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా పుట్టినాసరే 4,13,22,831 తేదీలలో పుట్టిన వారిని నాలుగవ 
అంకె జాతకులందురు. వీరు రాహుగ్రహ వ్యక్తులు వీరు తరచు అనారోగ్యములకు 
గురవుతుంటారు వాత శరీరులు ప్రయాణములు వీరికిష్టం. వ్యవహారములలో లాభించ 


290 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


గలదని నమ్మి ఎక్కువ సొమ్ము ఖర్చుపెడతారు. దూరదేశ ప్రయాణములు చేయు 
యోగములు వీరికి గలవు. 


17. అయిదవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా 5,14, 23, తేదీలలో పుట్టిన వారిని రవ అంకె జాతకులని 
అందురు. వీరిని బుధగ్రహ వ్యక్తులని పిల్చెదరు. సామాన్య శరీరం కలిగి ఆరోగ్యమును 
జాగ్రత్తగా చూచుకొందురు. గణితం నందు నేర్చరులు, వర్తక వ్యాపారములు నిర్వహించి 
ఆస్థిని సంపాదించుకొనగలరు. 


18. ఆరవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా 6,15,24 తేదీలలో పుట్టినవారిని 6వ అంకె జాతకులని 
పిల్చెదరు, వీరిని DELS వ్యక్తులని పిల్చెదరు. వీరు చక్కని శరీర ధారుఢ్యం కలిగి 
యుందురు. విలాస వస్తు సంపాదనం వీరికి హాబీ. ఇతరులను ఇట్టే ఆకట్టుకొందురు. 
కుటుంబమందలి అందరితో అభిమానం చూపి మెలగెదరు ars విత్తముతో 
సుఖజీవితం గడుపుచుందురు. 


19. ఎడవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా సరే 7,16, 25 తేదీలలో జన్మించిన వారిని 7% అంకె 
జాతకులందురు. వీరిని కేతుగ్రహ వ్యక్తులని కొందరు చంద్రగ్రహ వ్యక్తులని కొందరు 
చెప్పుచున్నారు. పొడవగు శరీరం కలిగి ఆరోగ్యంగా ఉంటారు. దేహమునకు తరచు 
అనారోగ్య ప్రాబల్యమబ్బును బంధువులతో మిత్రులతో యిట్టే విరోధములు తెచ్చు 
కొందురు. వైరులుందురు. ధనం నిలబడదు పనులు (ప్రారంభించుటేకాని చివరచూడదు. 


20. ఎనిమిదవ అంకె జాతకులనగా ఎవరు ? 


ఏ నెలలో అయినా సరే 8, 15, 26 తేదీలలో పుట్టిన వారిని ఎనిమిదవ అంకె 
జాతకులని అందురు. వీరిని శనిగ్రహ వ్యక్తులని పిలుస్తారు. పొట్టిగా చామనచాయ 
శరీరమును కలిగి యుందురు. బద్దకముతో ఏపనినీ ముట్టుకోరు. పెద్దలమాటలు 
కూడా లక్ష్య పెట్టరు. కుటుంబ పరిస్థితులెటులున్నను లక్ష్య పెట్టరు ఇతరులకు ఉపకారము 

e) ® e) 
చేయుటకు ఒప్పుకోరు స్వార్ల్షబుద్దిని పైకి (ప్రదర్శింతురు. 
(e) ® *= 
21. 9% అంకె జాతకులనగా ఎవరు ? 


dos” అయినా సరే 9, 18, 27తేదీలలో పుట్టిన వారిని 9వ అంకె జాతకులని 
అందురు. అందు పుట్టిన జాతకులను కుజగ్రహ వ్యక్తులని అంటారు. వీరు కురచలైన 
చేతులు కాళ్ళు కలిగియుందురు. గాయములతో శరీరం అస్వస్థతగా వుండును. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


2015 


భూములు ఖాళీస్థలములు సంపాదించెదరు. తూచి నటుల డబ్బు ఖర్చు చేయుచుందురు. 
(శమజీవనులు, సకాలములో కాకవీలయినప్పుడల్లా భోజన ఫలహారములు స్వీకరింతురు. 
బుణము లిచ్చుట పుచ్చుకొనుట ఈ రెంటియందును (ప్రవీణులు . 


22. ఏ ఏ సంఖ్యలవారికి ఏఏ సంఖ్యలు మేలు కీడు ? 


సంఖ్య మిత్రసంఖ్యలు 
1 4,6,7 

2 3, 5, 8, 

3 6, 8, 9, 

4 1, 7,9 

5 2,8,8 

6 3, 6, 9 

7 1, 4, 8 

8 2,4,5 

9 3, 6, 7 


38, సంఖ్యలు 
3,2,5,8,9 
1,2,4, 6,7,9 
1, 2, 83, 4,5, 7 
మిగతావి కీడు 
మిగతావి కీడు 
మిగతావి కీడు 
మిగతావి కీడు 
మిగతావి కీడు 
మిగతావి కీడు 


23. (గహ ప్రీతికై ఎవరేయే పూజలు జరిపించాలి ? 
1వ సంఖ్యవారు సూర్య నమస్కారములు ఆదిత్య పఠనం 
2వ సంఖ్యవారు (గామదేవతారాధన దుర్గాస్తోత్ర పఠనము 
3వ సంఖ్యవారు రామాయణ సుందరకాండ పారాయణములు 
4వ సంఖ్యవారు రాహుగ్రహ ప్రీతికై పూజలు చేయవలెను. 
ర్‌వ సంఖ్యవారు బుధపూజలు మృత్యుంజయ జపం 


6వ సంఖ్యవారు లక్ష్మీస్తోత్ర పారాయణం 
7వ సంఖ్యవారు దుర్గా గణేశ పూజలు 
రివ సంఖ్యవారు శనిజపం, రుద్రాభిషేకం 


9వ సంఖ్యవారు నవగ్రహ పూజలు జరిపించవలెను. 


24. సంఖ్యాశాస్త్ర మర్మములు తెలిసికొనుటవల్ల లాభమేమి ? 


లాటరీలు వగైరాలలో జయాపజయములు తెలిసికొన వచ్చును. ఏ అంకె 
జాతకులతో దాంపత్యం శుభమగును. అనువిషయము స్పష్టమగును. అదృష్ట సంఖ్య, 
అదృష్ట రత్నములు ముందుగా తెలిసికొని ఆచరించి సుఖపడుటకు వీలగును. మన 
దేశములో కంటె తక్కిన దేశములలోని వారికి ఈ శాస్త్రము పైన ఎక్కువ DEA. 


E —999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


25. 1వతేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఇందు జన్మించినవారు మధ్యమ దేహముతో ఆకర్షీణీయమగు ముఖము కలిగి 
యుందురు. వివిధ శాస్త్రములను పరిశోధనలు జరిపెదరు. చక్కగా విద్యనభ్యసించి 
మంచి ఉద్యోగము నిర్వహించెదరు. ఆరోగ్యవంతులు. 


26. 2వ తేదీ జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


ఇందు పుట్టినవారు తెలుపు వర్ణము కలిగిన దేహముతో చూడముచ్చటగా 
కనిపించెదరు. వ్యవహారములు పరిష్మరింతురు. ప్రశాంతమైన మనస్సు కలిగి పరోపకార 
బుద్దితో సంఘజీవనం చేయుదరు. 


27. శివ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


వీరు చామనఛాయ దేహము కలిగియుందురు. ఆచారములను పాటింతురు. 
విద్య చక్కగా అలవడును. తనకు తెలిసిన విద్యలు ఇతరులకు సులభముగా తెలియునట్లు 
బోధపర్చగలరు. 
28. 4వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


జన్మించినవారు బలిష్టమైన శరీరము కలిగి ఉందురు. కఠినపు మాటలాడెదరు. 
తరచుగా ప్రయాణములు చేయుదరు. సగము విద్యతో ప్రజ్ఞ కలిగినట్లు నటింతురు, 
అనారోగ్యవంతులు. 


29. 5% తేదీ జన్మించినవారి లక్షణాలు ఎబి? 


తెలుపు, ఎరుపు రంగు కలిగి ఉందరు. ఆలోచనలు ఎక్కువ. ఇతరులను వశపరచు 
కొందురు. ఉద్యోగంలో కన్నను వృత్తి వ్యాపారాల్లో బాగా రాణింతురు. 


30. 6వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

స్ఫుర ద్రూపముతో అలరారుదురు. ఎవరేమి చెప్పినను విని నమ్ముదురు. ఎక్కువ 
మందితో పరిచయం కలిగి పనిపాట్లు నిర్వహించుకొని లాభములు పొందుదురు. 
81. 7వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

వీరు చిత్రవర్ణ శరీరము కలిగియుందురు. మోసుబుద్ధిని చూపింతురు. ధనరాబడి 
తక్కువ, ఖర్చులు అధికముగా గావించుచుందురు. అనాచారపరులు, అప్పుడప్పుడు 
మాట తప్పుట జరుగును. 
82. 8వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

నలుపుతో కూడిన శరీరము కలిగియుందురు. నాస్తిక వాదమిష్టము, ఆలస్యముగా 
విద్యను గ్రహింతురు. ప్రతి పనిని మందముగా నెరవేర్తురు. బద్ధకము విడిచిపెట్టక 
నిద్రయనిన (ప్రీతి చూపించెదరు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


83. 9వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సామాన్య శరీరముతో తరచు అనారోగ్యములకు గురియె జీవింతురు. అల్ప 
బలము కలవారైనను ప్రతివారితో వాదనలకు దిగుచుందురు. బుణములు చేయుటకు 
ఉవ్విళ్ళూరు చుందురు. 


34. 10వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

తేజస్సుతో కూడిన ముఖముతో, చురుకుదనముతో కూడిన కార్యక్రమములతో 
ఎల్లప్పుడు హడావుడిగా ఉందురు. శాస్త్రజ్ఞానము గలవారై సాటివారిలో ప్రఖ్యాతి వహించి 
వెలయుచుందురు. 
35. 11వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సౌందర్యోపాసకులు, ఆకట్టుకొనే రూపముతో చల్లని కబురులు చెప్పుదురు. 
అమాయకస్వభావముతో అందరినీ నమ్ముదురు. ఆరోగ్యవంతులు. 


36. 12వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


మంచి ఆరోగ్యవంతులు, పరుల మేలుకోరి పనులను సాధించి పెట్టుదురు. 
పెద్దఉద్యోగములు నిర్వహించి ధనమును విరివిగా కూడబెట్టుదురు. 


37. 13వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

స్వవిషయాలలో ఆసక్తి మెండు. ఆరోగ్యమును లక్ష్యపెట్టక కృషిచేయుచుండును. 
ప్రయాణాలు ఎక్కువగా చేయుచుందురు. ప్రమాదములకు గురియగుచుందురు. 
38. 14వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


వ్యవహార జ్ఞానమధికము, అందరితో మైత్రిగా ఉండి పనులు ముగించుకొందురు. 
తక్కువ పెట్టుబడితో ఎక్కువగా ధనమును గడించు నేర్చుగలవారు. 


39. 15వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

వీరికి ఏకాంత, (ప్రశాంతజీవితమనిన మిక్కిలి ఇష్టము. ప్రీీయందభిలాష ఎక్కువ. 
శుభారోగ్యమును కలిగియుందురు. జన్మతః ఐశ్వర్యవంతులు, విలాస జీవితమును 
గడుపుచుందురు. 
40. 16వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

అనుకూల దాంపత్యము అభివృద్ధికరమయిన ఉద్యోగము కలవారై సుఖజీవనము 
చేయుచుందురు. 


294 == 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


41. 17వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ప్రగల్భములు జాస్తి, చేసేపనులు తక్కువ. అనాచారములు, నిద్రయందు మక్కువ. 
అన్నిటిని రేపటికని వాయిదా వేయుదురు. అస్థిరచిత్తముతో మెలగుదురు. చేసిన 
ప్రతిజ్ఞలు మరచిపోవుదురు. 


42. 18వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


సన్నగా పొడవుగా ఉంటారు. ఆకలి ఎక్కువ. ఏదీ దాచుకొనరు. ఇతరులకు 
కొంత పంచిపెట్టుదురు. లాటరీలు నిర్వహింతురు. సోదరమై[త్రి కలిగియుందురు. 


43. 19వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


స్వయంశక్తితో పైకి వచ్చెదరు. గురూపదేశములు విందురు. ఆరోగ్యవంతులు, 
ఆనందమయ జీవితమనిన యిష్టము, ఉన్నత స్థానము సంపాదింతురు. 


44. 20వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

గొప్పలు గిట్టవు, ఎవరు చెప్పినా విందురు. యోచనకూడ చేయుదురు. కష్టముల 
కోర్వజాలరు. పశ్చాత్తాప గుణము కలిగియుందురు. 
45. 21వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఒకరిచేత చెప్పించుకొనరు. సలహాలు ఇతరుల కిచ్చుటలో నేర్పరులు. 
భవిష్యత్తుపట్ల నమ్మకము గలవారు పెద్దలయందు, వారి మాటయందు విశ్వాసముంచి 
సంచరించుచుండును. 
46. 22వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ముందాలోచన తక్కువ. ఎవరేమి చెప్పినా వినరు. జూదముల వంటివి యిష్టము. 
ప్రయాణాలలో పరాకు, గాయముల వంటివి సంభవము. పట్టుదల జాస్తి. స్థానమును 
తృటిలో మార్చుచుందురు. 
47. 23వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

మెల్లగా నచ్చచెప్పి చల్లగా పనులను పూర్తిచేసి కొందురు. మాటలు ప్రీతి చేతులు 
వట్టివే. ఎంతో అవసరము వచ్చినగాని ఎవరినీ లక్ష్యపెట్టరు. ఆలోచించి ధనమును 
ఖర్చు చేయుదురు. 
48. 24వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఆశపరులు కారు (శ్రమకు తగిన ప్రతిఫలం మాత్రం తీసికొందురు. ఆరోగ్యముపట్ల 
శ్రద్ధ చూపుదురు. మాటలకు చేతలకు పొంతన సరిపోవును. ఎక్కువమంది స్నేహితులు, 
బంధువులు కలిగియుందురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


49. 25వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

సాటివారిలో పేరుప్రఖ్యాతులు గలవారు. ఇతరుల మాటను కొట్టివేయరు. (Le 
ఆస్తిపాస్తులు osos కొందురు. వేగముగా శాస్తాధ్యయనము చేయగలవారు. 
50. 26వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


బద్ధకముతో పనులు ప్రారంభింతురు. అట్లే విడిచి పెట్టుదురు. చేతిలో డబ్బు 
నిలువదు. పరులసొత్తును కూడ స్వంతమువలె వాడుకొందురు. ఆరోగ్యము దృఢంగా 
ఉంటుంది. 


51. 27వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


యోచనాశక్తి తక్కువ. తొందరపాటుతో అన్నిపులు ప్రారంభింతురు. గురువులను 
నమ్మరు. రేపు అనిన వీరికి గిట్టదు. భోజన[పియులు, ధైర్యమునకు సంబంధించిన 
ఉద్యోగములో వేరు రాణింతురు. 


52. 28వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


ఇతరుల లోపములను ఎత్తిచూపుదురు. ధనమునువిరివిగా ఖర్చుచేయుదరు. 
తలవని తలంపుగా మారి పోవుచుందురు. ఏదో ఒక కళలోనో శాస్త్రములోనో ప్రవీణులై 
ఉందురు. 


53. 29వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


నిండుకుండ తొణకదు అనునట్లు తమకు సర్వము తెలిసినను ఏమీ ఎరుగనట్లు 
కనబడుదురు. సుఖదుఃఖములను బయటకు వెలువరించరు. ode అపవాదులు 
అనుభవింతురు. 


54. 305 తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 

ఆజన్మ సుఖవంతులు, ధనవిషయంలో జా(గత్తగా ఉందురు. పరోపకారబుద్ధితో 
కాలక్షేపము చేయుచుందురు. హితబోధ చేయుటలో (ప్రజ్ఞా (ప్రాభవములు విశేషముగా 
చూపుచుందురు. 


55. 81వ తేదీ జన్మించినవారి లక్షణాలు ఏవి? 


తమ మనస్సునకు నచ్చినట్లు సంచరింతురు. నాస్తికవాదమెకువ. పూర్వాచారము 
లను నిందచేయుటలో అ(గగణ్యులు ఆదాయమును మించిన వ్యయముచేయు చుందురు. 
దేశదిమ్మరులై కాలము గడుపుదురు. 


296 —999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


56. జనవరి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఇందు పుట్టిన బలమైన శరీరముతో మధ్యమదేహము కలిగియుందురు. పట్టుదల, 
పగజాస్తి, కష్టించి ఎన్నో శాస్త్ర విషయాలు సంగ్రహణ మొనర్తురు. 
57. ఫిభ్రవరి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

వాతత్త్వ శరీరులు, భయస్థులు, కూరకార్యములు చేసి తప్పులు కప్పిపుచ్చుకొం 
దురు. దైవభక్తి విడువరు. ఆరోగ్యమును లక్ష్య పెట్టరు. 
58. మార్చి నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


సన్ననిదేహము, తరచూ అనారోగ్యములకు గురియగుచుండును. (శ్రమకోర్చి 
విద్యాభ్యాసము గావింతురు. పెద్దలయందు వినయ విధేయతలు కలిగి ఉందురు. 


59. ఏప్రియల్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


బాల్యములో అనారోగ్యముతో పెరిగినా యౌవనాత్‌ ఆరోగ్యవంతులగుదురు. 
నూతన కృషి గావించి పరిశోధనలు విజయవంతం చేయుదురు. డబ్బుకి యిబ్బంది 
పడరు. 


60. మే నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


ఇందు జన్మించిన దేహారోగ్యము కలిగి ఉందురు. స్థిరచిత్రము కలిగి ఉందురు. 
ప్రలోభాలకు లొంగరు. దిగజారిన వంశటప్రతిష్టలు పైకెత్తుదురు. 


61. జూన్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


వీరు సామాన్య దేహముతో చురుకుదనము కలిగి ఉందురు. తొందరగా నడతురు. 
బాల్యములో అవివేకంగా నున్నను, యౌవనం లగాయితూ విజ్ఞాన వంతులుగాను 
రాణింతురు. 


62. జూలై నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


పొడవరులు, గర్విష్టులు,కాని నిజమాలోచించి అటు ప్రక్కకు తిరుగుదురు. ప్రేమ 
వ్యవహారాల్లో చిక్కుకొని అధికకాలం నిరీక్షింతురు. 


63. ఆగష్టు నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


పరిపుష్టమైన అవయవములతో నిండుకుండవలె తొణకక బెణకక ఉందురు. 
దీర్జాలోచన చేయకయే పనికి పూనుకొనరు. స్వతంత్రించి జీవించెదరు. 


64. సెప్టెంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 


శరీరశు(భ్రత తక్కువ, ఆలస్యముగా పనులు చేయుచుందురు. ఉపకారబుద్ధితో 
సంఘసేవతో అంకితమై ఉందురు. ఖర్చుచేయుటలో లోభత్వంచూపుదురు. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


65. అక్టోబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఆరోగ్యవంతులై నిర్మలమయిన మనస్సు కలిగి జీవింతురు. విజయ కాంక్షతో 
కార్యములను (ప్రారంభింతురు. AROS ధనసంపాదనము DO లక్ష్యము. 
66. నవంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

సన్నగా పొడవుగా దృఢమైన శరీరముతో ఉందురు. దైవభక్తియున్నను ఆచార 
వ్యవహారములన్న పూర్వీకులవి తనకు గిట్టవు. విశేషమయిన ఖర్చుదార్లు. 
67. డిశంబర్‌ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఏవి? 

ఇందు పుట్టినవారు తండ్రి పోలికలున్నవారయి అట్టి MOS కలిగియుందురు. 
అన్నింటిలో వెనుకబడి యుంటారు. క్రొత్త విధానాలవలంభించి ధన సంపాదన చేయు 
దురు. 


ard 
SORA ప్రిరోత్రరమాల 

నాలుగవ అధ్యాయము-గృహవాస్తు 

(ప్రశ్నోత్తర రూపమున వ్రాయబడిన జ్యోతిష గ్రంథము ) 
1. గృహం యొక్క ఉపయోగమేమి ? 

మానవులయొక్క సుఖ జీవనానికి స్వర్గసీమ వంటిది. గృహం మందిరం లేనిదే 

మనుజులు మనజాలుట కష్టమైనది. ఇల్లు ఒక్క ఇంటి యజమానికేకాక అతని కుటుంబ 
మునకు అతని బంధువర్గమునకు కూడా సుఖ భోగములనుభవించుటకు ఆనకట్టు 
అగుచున్నది. పక్షులకు గూళ్లు, వన్య, మృగములకు పొదలు, మునులకు పర్ణశాలలు 
పూర్వకాలం నుండి ఆశ్రయమై నటుల నరులకు ఇండ్లు వాసయోగ్యమగు చున్నవి. 
చలివర్షం ఎండల నుండి గృహం మనలను రక్షించును. 


2. వాస్తు శాస్త్రమనగా నేమి? 
గృహం ఎట్టి స్థలములో కట్టుకొనవలెనో ఎటుల నిర్మించుకొనవలెనో దాని 
నిమిత్తం ఏఏ పూజలు జరిగించవలెనో ఈ మొదలగు విషయాలు వాస్తు శాస్త్రములో 


298 — 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


వుంటాయి. వసుధాతువునకు అర్థం, నివాసం, భూమి వసువనబడును భూమియొక్క 
గుణదోషం లెరిగి తగిన స్థలములో ఇల్లు కట్టుకోవలెను. 


8. స్థలమును ఎట్లు సిద్ధపరచవలెను ? 


గృహము కట్టబోవు స్థలములో ముందుగా కొంతకాలం పశువులను 
కట్టుచుండవలెను. es స్పలములో ఎచ్చటైననూ భూమిలో కప్పపబడివుంటే తీసిపారవేయ 
వలెను. తోటలు వేయుచున్నది. వ్యవసాయం చేయుచున్నది, అగు భూమిని గృహమునకు 
ఎన్నుకోవలెను. 

4. ఎట్టి భూమి మంచిది ? 

అన్నిటికి ఆధారభూతమైన ఈ భూమి లేకుంటే ఏదీ లేదు. ఏది నిర్మిద్దామన్నా 
ఈ భూమి ఆధారమై నిలవాలికదా ముండ్లతుప్పలు గోతులు బీటలువారిన భూమి 
అయోగ్యమైనది. ¿OLA శోభితమయినది, మంచిది అట్టి భూమిని చదును 
చేయవలెను. ముఖ్యముగా బండలు బొరియకవలది పనికిరాదు. 
ర్‌. PES గురించి ఒక పద్ధతిని వివరింపుము ? 

గృహము నిర్మింపబోవు స్ట జలము వాసయోగ్యమో కాదో తెలిసికొనుటకై ఆ జాగాలో 
సూర్యాస్తమయంలో మూరలోతు గొయ్యి త్రవ్వి దానినిండా నీరుపోసి ఉదయముననే 
లేచి చూచిన కొంచెమైన నీరున్న మంచిది. బురదలావున్న మధ్యమము, పొడిగా 
వుండిన అధమము, ఈ మూడవ రకపు భూమిలో ఇండ్లు కట్టరాదు. 

6. భూములలోని రకములను తెల్పుము ? 

1. (బాహ్మణభూమి-ఇది తెలుపురంగుగలది. నెయ్యి వాసనతో తియ్యని 
దర్భలతోనిండి ఉత్తర దిక్కునకు నీరు పారునది. 2. క్షత్రియభూమి - ఎరుపురంగు 
కలిగి రక్తవాసనతో కషాయరుచి కలిగి తుంగతో నిండి తూర్చుకి నీరు (ప్రవహించునది. 
3. వైశ్యభూమి-పసుపు వర్ణం కలిగి మధువాసనతో ఆమ్హము రుచితో సమానముగా 
ఉన్న భూమి దక్షిణవాలు గలది. 4. శూ[ద్రభూమి నల్లనిరంగు కలిగి మధ్యమువంటి 
వాసనతో కటుకరుచితో వికటముగా ఉండును. పశ్చిమ దిక్కునకు నీరు. 

7. MTY ఎటులుండవలెను ? 

నీటివాలు తూర్చు, ఉత్తరము, ఈశాన్య దిక్కులకు పోయినచో శుభం, తక్కిన 
దిక్కులకు పోయినచో అరిష్టదాయకము. కావున యీ స్థలములు కొలది ఎత్తుగా 
ఉంచుకొనుట శుభదాయకము. 

8. a కట్టకూడని సమయాలేవి? 


యజమాని యొక్క భార్య గర్భవతియి యుండగా 3 నెలలవరకు శుభకరం. 
తర్వాత 3 నెలలు మధ్యమము 6 నెలలు దాటిన పిదప గృహారంభం చేసిన గర్భహానియు 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 309 A 
గృహకలహములును సంభవించును. వివాహ శుభకార్యం జరిగించిన తర్వాత సంవత్సర 
పర్యంతం నిర్మాణం కూడదు. 
9. సుప్తభూమి అనగా ఏమి ? 

సూర్యుడు నక్షత్రమునకు 1, 5, 7, 8, Y, 12 నక్షతములు భూమికి DÍ 


కలుగజేయును. కావున ఆ నక్షతములందు గృహ, వాటి, తటాక, కూపాదులె నిర్మాణం 
చేయరాదు. 


10. ధ్వని పరీక్ష యెట్లు చేయవలెను ? 

ప్రతిధ్వనులు రాకూడదు. కీచురాయి ధ్వని భయంకరధ్వని పనికిరాదు. వేణువు, 
వీణ, మృదంగం, ఏనుగు, సముద్రం ఇవి చేయు శబ్దం వంటి ధ్వనులు మంచివి. 
11. ¿ADD ప్రమాణం Bad ? 

తన కుడిపాదమునుండి కుడిచెవి వరకు ఒక క(్రను కొలసాధనముగా చేసుకొని 
గృహం కట్టబోవు స్థలం యొక్క పొడవు, వెడల్పు రెండింటిని కొలిచి వచ్చిన మొత్తమును 
33 భాగించగా 1,4,6 శేషం వచ్చిన శుభం 2,3,5,7,8 వచ్చిన అశుభము. 
12. గృహస్థలంయొక్క ఎత్తుపల్లం లెట్లుండవలెను ? 

ఉత్తరం, తూర్చు దిక్కులు పల్లముగను, దక్షిణం, పశ్చిమము అంతకంటె కొలది 
ఎత్తుగాను ఉండవలెను. ఈశాన్యం పెరిగి యుండుట ప్రశస్తం తూర్పు, పడమరలకు 
ఎక్కువ స్థలం ఉత్తర, దక్షిణములకు తక్కువ స్థలం, ఉండుట శుభం. 
13. (గామార్వణ మనగా ఏమి ? 


గామముయొక్క పేరులోని అక్షరములను లెక్కించి గృహకర్త నామాక్షరములను 
చేర్చి 2చేత భాగించాలి. అట్లు భాగించగా వచ్చు శేషం 1జీవభూమి 2. సమభూమి 
8. మాతృభూమి అని ఎరగవలెను. 


14. మూలలకు ఇండ్లు ఏల కట్టరాదు ? 


ఇం(ద్రుడు యముడు, వరుణుడు, కుబేరుడు నాలుగు దిక్కులకు అధిపతులు, 
వీరు శుభమిత్తురు. కావున యీ దిక్కులందు ఇండ్లు కట్టవచ్చును. అగ్ని JAN, 
వాయువు, ఈశాన్యుడు మూలలకు అధిపతులు, వీరు అశుభఫలమిత్తురు. కావున 
మూలలకు ఇండ్లు కట్టకూడదు. 


15. HS లెట్లుండవలెను ? 


18 అంగుళములు విడివితో 24 అంగుళముల లోతుకి తక్కువ కాకుండా 
పునాదులు తీయవలెను. 


2 100 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


16. క్షేత్రీకృత పదమనగా నేమి ? 


స్థలంయొక్క పొడవును వెడల్పుచే గుణించగా క్షేత్రీకృతపదము వచ్చును. ఆ 
పదమును కిచేత గుణించి 12 చేత భాగించగా శేషము ధనము ధనసంఖ్య, హెచ్చు 
రావలెను. కిచేత గుణించి కిచేత భాగించగా శేషం బుణము బుణసంఖ్య తక్కువ 
ఉండవలెను. 6చేత గుణించి 7 చేత భాగించిన శేషం వారము శుభవారము రావలెను. 
9చేత గుణించి 3038 భాగించిన శేషము తిధి నందాది శుభతిధిరావలెను. SU 
గుణించి 27చేత భాగించగా శేషము నక్షత్రము యోగ్యతార ప్రాప్తించవలెను. 


17. ఆయములు అనగా ఏమి ? 


గృహయజమాని నక్షత్రము వరకు తారాబలం చూడవలెను. 9చేత గుణించి 
838 భాగించగా మిగిలిన శేషం ఆయము ఇది 1 ధ్వజాయం-ధనలాభం కలిగించును. 
2. భూమాయం-దుఃఖం, 3. సింహాయము-జయం 4. వాన్వాయం భయం 5. 
వృషాయం, లాభం 6. ఖరాయము-రాజభయము 7. గజాయము, సౌఖ్యము రి. 
కాకాయము, దేహపీడ. 
18. శల్యవాస్తును గురించి వివరింపుము ? 


శల్యములనగా ఎముకలు ఇవి కట్టబోవు ఇంటి స్థలములో కొంత లోతున 
కప్పబడి యుండవచ్చును. ఇట్టివి పునాదులు తవ్వుచున్నప్పుడు కనపడినచో తీసివేసి 
ఊరిబయట జరిగించిన ఆ దోషము పోవును. శల్యములు కాక (త్రవ్విన పునాదులలో 
బంగారము, వెండి, రాగి కన్పించిన శుభము. పెంకులు, రాగి కన్పించిన శుభం, 
పెంకులు బొగ్గులు కనబడుట అశుభం. 
19. వృషభ ¿ELA గూర్చి తెల్పుము ? 

అభిజిత్తుతో కలిసి 27 నక్షత్రములలో రవియున్న నక్షత్రమునకు గృహప్రవేశ 
నక్షత్రము 6,9,11,12,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27 వరకును 
గల సంఖ్య అయినచో ఆ నక్షత్రము వృషభ చక్రశుద్ధిగా గలదిగా ఎరుగవలెను. 
20. కలశ ¿ESA గూర్చి తెలుపుము? 

27 నక్షత్రాలలోను రవియున్న నక్షత్రమునకు తత్మాల నక్షత్రం నుండి 8 నుండి 
12 వరకును మరల 12 నుండి 16 వరకును గల సంఖ్య గలది అయినచో ఆ 
నక్షత్రం కలశచ క్రశుద్ధి కలదిగా ఎరుగవలెను. గృహప్రవేశ విషయములలో యీ 
శుద్దులు రెండును ముఖ్యమైనవి. 


Lado 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


21. కట్టుపని ప్రారంభమెట్లు జరుపవలెను ? 
ఇట్లు కట్టునపుడు దక్షిణ పశ్చిమ దిశలకు యీ హద్దులు దాటి మరి వెళ్ళకూడదు. 
22. గృహ ఆయుర్ణాయమెట్లు తెలియును ? 


లగ్నమందు గురుశుక్రులుండగా కట్టినయిల్లు నూరు సంవత్సరములును, 
బుధుడు లగ్నమందుండగా 50 సం॥లు పైగాయున్నూ మంచి బలవంతులగు Y 
గ్రహములు లగ్నమందుండగా కట్టిన యిల్లు పరిపూర్ణ బలయుక్తమై వర్థిల్లగలదు. 
28. వాస్తు పురుష స్థితిని తెల్పుము ? 

వాస్తు పురుషుడు భాద్రపద ఆశ్వీయుజ కార్తీకమాసము లందు తూర్పు శిరస్సు 
గలిగి ఎడమ (ప్రక్నను శయనించును. కావున ఈ నెలలందు పశ్చిమ దక్షిణ 
సింహద్వారములు గల గృహములకు శంకుస్థాపన చేయవచ్చును. మార్గశిర పుష్య 
మాఘ మాసములందు దక్షిణ శిరస్సుగా MOM. ఈ మాసములందు పడమర 
ఉత్తర సింహద్వారములు గల యిండ్లు కట్టవచ్చును. జ్యేష్ట ఆషాడ (శ్రావణ మాసములందు 
పడమర ఉత్తర సింహద్వారములు గల యిండ్లు కట్టవచ్చును. జ్వేష్ట ఆషాడ శ్రావణ 
మాసములందు ఉత్తర శిరస్సుగా నిద్రపోవచ్చును. ఆ సమయాలలో దక్షిణ తూర్పు 
సింహ ద్వారములు గల యిండ్లు కట్టవచ్చును. 
24. వాస్తు పురుష పూజా సమయములేవి ? 

గృహారంభం జరిగించునప్పుడు గృహట్రవేశ కాలమున జీర్ణ గృహోద్దరణం 
జరిగిన పిదప తిరిగి అందులోని కెళ్లినప్పుడు స్థంభ మెత్తునప్పుడు యింటిపై పిడుగు 
పడినప్పుడు వెన్నుదూలము విరిగినప్పుడు గుడ్లగూబలు, (గద్దలు, కాకులు వాసమువెేసి 
కొన్నప్పుడు నూయి హ్రవ్వినప్పుడు వాస్తు బ్రహ్మను పూజించి సంతృప్తి పొందిన వాస్తు 
శాంతి తప్పక జరుగును. 
25. వాస్తు పూజ ప్రాముఖ్యమేమి ? 

వాస్తుపురుషుడు అధికబలసంపన్నుడు సకలదేవతలు అతనియందు omo 
తురు. (బ్రహ్మదేవుడతనికొక వరమిచ్చెను. అతడిని పూజింపక యిల్లు కట్టిన వారికి 
ఆపదలు కలుగగలవని కావున యీ పూజకు అధిక ప్రాముఖ్యమున్నది. 
26. శంకు ప్రమాణ మెట్లుండవలెను ? 

బ్రాహ్మణులకు 24 అంగుళముల శంకువునుస్థాపన స్థాపించవలెను. 


స్తు 
— 
స్తు 


2 102 ——— 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


క్షతియులకు 20 అంగుళములు, వైశ్యులకు 16 అంగుళములు, శూద్రులకు 13 
అంగుళముల ప్రమాణము గల శంకువును స్థాపింపవలెను. కాని ప్రస్తుతము అన్ని 
జాతులవారు 12 అంగుళముల పరిమితిగల శంకువునే స్థాపించుచున్నారు. 


27. శంకువు ఆకార మెట్లుండవలెను ? 


శంకువు చంద్రుడు, టేకు, గుగ్గిలము, ఈ క(ర్రలతో దేనితో అయినను 
చెక్నించవలెను. దీనికి ౩ భాగములుగా విభజించవలెను. తొలిభాగము నాలుగు 
పలకలగాను, రెండవ భాగము ఎనిమిది పలకలు కలదిగాను, మూడవభాగము అనగా 
పైభాగం వర్తులాకారముగాను ఉండవలెను. దీనిని పూజించి పునాదులలో పెట్టెదరు. 


28. ప్రహారీ గోడలు ఎప్పుడు కట్టవలెను ? 


ఇంటి స్థలమునకు ముందుగా ప్రహారీగోడలు నిర్మించుకొని ఆపై ప్రధానమైనవి 
తక్కినవి అన్ని కట్టుకొనవలెను. ప్రహారీ నిర్మించిన తర్వాతనే ఇంటికి తగిన ప్లానులు 
నిర్ణయించుకోవలెను. 


29. సూర్యరశ్మి గృహముపై యెటుల పడవలెను ? 
గృహమధ్యమును సూర్యరశ్మి పడుచుండుట శుభకరము, ఉదయం 10 గంటల 


నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాధారణముగా (ప్రతి ఇంటిలోను సూర్యుని 
వెలుగు ధారాళముగా పడుచుండును. 


80. ఇంటిపై ఏ నీడలు పడకూడదు ? 


ముందు ఇంటినీడ వెనుక ఇంటిమీద పడరాదు అనగా వాకిలి పెద్దది 
ఉండవలెను. ఇతరుల ఇంటినీడ, చెట్లనీడ: దైవమందిరముల నీడ యివి ఇంటిపై 
పడరాదు. 


31. సింహద్వార మెచ్చట ఉండవలెను ? 


హాలుకి మధ్యభాగమున సింహద్వారమును నిలపవలెను. దానికి రెండు పక్కలా 
2 కిటికీలు వుండవలెను. ఇది గృహ గర్భంనకు నాలుగవ వంతు వెడల్పు గలదిగానూ 
వెడల్పుకి రెట్టింపు పొడవు గలదిగానూ వుండవలెను. 


82. ఏ ఇంటికొరకు ఏ కలప ప్రశస్తము ? 
గుగ్గిలము, టేకు, పొన్న దేవదారు, వేగిశ, మద్ది, నేరేడు మంచి గంధము, 
యిరుగుడు, గుమ్ము, కరక మొదలగునవి ముఖ్యమైనవి. 


883. ఏవి పనికిరావు ? 
జమ్మి, రావి, మేడి, గానుగ, వేప, మర్రి మరియు తగులబడ్డవి, విరిగినవి, 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 31033 
పిడుగు పడ్డవి ఇతరుల యిండ్లకు యిదివరకు వాడినవి పనికిరావు. కొత్తయిండ్లకు 
అంతా కొత్త సరుకునే వాడవలెను. 

834. ఇటుకల కొలత లెటులుండవలెను ? 


పొడవులో సగం వెడల్పు వెడల్పులో సగం యెత్తు ఉండవలెను. అనగా 9+41/ 
2+21/4 సైజులో తయారుచేసి చాలామంది అమ్ముచున్నారు. 


85. దూలముల కొలతలు ఎట్లుండవలెను ? 


దూలములు విడిచి 8,9,10 మూరలుండుట శుభం. 10 మూరలుండరాదు. 
యింటికి వేయు దూలములు సమసంఖ్యలో ఉండవలెను. 12 మూరలకంటె హెచ్చు 
పొడవుండరాదు. దూలముల మొదళ్ళు దక్షిణ పశ్చిమ దిశలకు SS పెట్టవలెను. 
రెండు మొదళ్ళు ఒకే (ప్రక్కకు పెట్టరాదు. విడుపు దూలములు వేయుట పనికిరాదు. 


36. గోడలు కట్టు విధమెట్లుండవలెను ? 


యింటి వెడల్పు ఎంత ఉండునో గోడల యెత్తంత ఉండవలెను. గృహగర్భము 
4 హస్తముల పొడవుంటుట శుభం ఒకే గోడమీద రెండు యిండ్లు కట్టరాదు. 


37. గుజ్ఞాలు గురించి నీకేమి తెలియును ? 
గుజ్జాలనే గురుజులందురు. ఇవి బేసి సంఖ్యలో వేయవలెను. సరిసంఖ్య కూడదు. 
88. వెన్ను నిర్మాణ మెట్లుండవలెను ? 


యింటికి గల వెన్ను తూర్పుదిక్కున (క్రిందికి వంగి యండుట మేలు, 
(ప్రకృయింటి వారి వెన్నుతో ఈ వెన్ను కలియు నటులుండవలెను. లేని యెడల వెన్ను 
దోషమేర్చడును. 
89. ఉల్లోపు కొలతలు అనగా నేమి ? 


ద్వారములు కిటికీలు మొదలయినవాటి ఉల్లోపు Bs అంగుళములోనికి 
కొలవవలెను. వచ్చిన దానిని 9చే భాగించగా 1,3,7,8,9 శేషము వచ్చిన చెడ్డది. 
2,4,5,6 వచ్చిన శుభము. 
40. యింటి గర్భము అనగా నేమి ? 


యింటి గర్భం అనగా వెన్నుపట్టికి రెండు ప్రక్కలా ఉండు స్థలం వెన్నుపట్టినుండి 
గడపలు ప్రారంభమగువరకు గల ప్రధాన మందిరం యొక్క వెడల్పు యింటి గర్భం. 


41. ద్వారం లెటుల పెట్టవలెను ? 


E _ _ === జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


ద్వారం దూలముల క్రింద పెట్టరాదు. ఒకేజాతి కలపతో ద్వారబంధనం 
చేయించవలెను. ద్వారములపైన ద్వారములు పెట్టరాదు. ఉత్తర, దక్షిణ దిక్కులలో 
ద్వారం లుండవలెను. 64 అంగుళముల పొడవు 34 అంగుళముల Ido 
కొలతలతో ఉండవలెను. 


42. స్థంభములు గూర్చి నీకేమి తెలియును ? 

రాతితోచెక్కిన స్థంభములు గాని, ఇటుక, సిమెంటుతో కట్టిన స్థంభములుగాని 
పనికివచ్చును. బేసి సంఖ్యలో ఉండరాదు. 
43. కిటికీలు యెట్లునిర్మించవలెను ? 


సింహద్వారమున EDO కిటికీలు ఉండవలెను. కిటికీలు జవాబుదారీగా 
ఇంకొక కిటికి ఉండవలెను. అరమరలు ఉంచుట అంత మంచిదికాదు. 


44. తలుపులు గురించి తెల్పుము ? 
23395 చేసిన తలుపులు ప్రశస్తం లేదా 3 350 కలిపి చేయవలెను. 
45. గృహారంభమెట్లు జరిగించవలెను ? 


గృహారంభమునే శంకుస్థాపన యందురు. దీనికి సంబంధించిన ముహూర్త 
విశేషములీ పుస్తకములోనే ముహూర్త భాగములో గలవు. గృహయజమాని యొక్క 
తారాబల, చం[ద్రబలములు బాగుండవలెను. ముహూర్తం యోగ్యమై యుండవలెను. 
పౌరోహిత్యుడిచ్చు చీటి ప్రకారం సామానులు సంపాదించి వాస్తు పూజ మొదలు 
పెట్టవలెను. 
46. యింటిలోని గదులెటుల యేర్పాటు చేయవలెను ? 

తూర్పున స్నానాలగది, ఈశాన్యమున పూజామందిరం ఉత్తరమున ధనగ్భహం, 
వాయవ్యమున ధాన్య గృహం పడమర భోజనపుగది, నైబుతిని సామానులగది, 
దక్షిణమున పడకగది ఆగ్నేయమున వంటగది ఉండునటుల కట్టవలెను. ఈశాన్య 
దిక్కున నూయి తీయవలెను. 


47. గృహట్రవేశ మెటుల చేయవలెను ? 


ఒక నూతన కలశములో పంచ పల్లవములు, గరిక, నీరు, తేనెచేర్చి, పసుపు, 
కుంకుమ, అక్షతలు దానికి అద్ది క్రొత్త (తెల్లని) వస్త్రమును దానికి చుట్టి ఆ పూర్ణ 
పాత్రను ఫలపుష్పములతో నింపి గృహయజమాని తన హస్తములతో ధరించి విప్రులు 
వేదోక్తమం[త్రములు పఠనం గావించగా బంధుమిత్ర దాసదాసీ జనములు తోడురాగా, 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


గోవును అలంకరించి తనతో తీసికొని వెళ్లి నూతన గృహ ప్రాంగణమున (ప్రవేశించ 
వలెను. పుణ్యస్త్రీలు నీళ్ళకడవలు పట్టుకొని తోడురావలెను. మంగళ వాద్యములు 
మోగుచుండగా క్రొత్తయింటికి ముమ్మారు ప్రదక్షిణచేసి ప్రధాన మందిరములో ధాన్యపు 
రాశిపై ఆ కలశను పెట్టవలెను. 
48. గృహట్రవేశ మెప్పుడు చేయవలెను ? 

పైకప్పునేయుట పూర్తిచేసి తలుపులు పెట్టిన తరువాత నూతన గృహములో 
(ప్రవేశించవలెను. వాస్తుపూజ విడువకూడదు. పగలుగాని, రా;త్రిగాని, మంచి ముహూర్త 
మును చూచికొని యింటిలో దిగవలెను. 


49. మత్స్య యంత్రస్థాపన దేనికొరకు చేయవలెను ? 


5 అంగుళముల (ప్రమాణముగల రాగిరేకుపై DÍ చిత్రమును వెసి దానిచుట్టూ 
గాయ(తి మంత్రమును వాయించి ఆ రేకును గృహ ఈశాన్యభాగమున భూమిలో 
స్థాపించవలెను. అటుల స్థాపించుట వలన కొత్తయిండ్రకు, పాత యిండ్లకు నూతన 
కళవచ్చి గృహస్తులకు సర్వశుభములు చేకూర్చును. 
ర్‌0. గృహమును పొందుటకు కొన్ని ప్రక్రియలు Bend ? 

1. భూ పరిశోధనలు 2. వాస్తుకర్మలు 3. శంకుస్థాపనలు 4. స్థంభ ప్రతిష్ట 
5; కట్టుపని 6. ద్వారములు నిర్మించుట 7. కిటికీలు రి. డూలములెత్తుటి 9. పెంకు 
నేయుట 10. గృహప్రవేశం. 

51. గృహారంభము ఎప్పుడు చేయాలి? 

గృహారంభమనగా ఇంటిని (కొత్తగా కట్టుకొనుట యని అర్థము. శంకుస్థాపన 
పూజలు కూడ అప్పుడే జరిగించెదరు. గృహారంభము గావ్రరముతక. ముందుగా మంచి 
ముహూర్తము చూచుకొని పునాదులు కొలతలు ప్రకారం తీసికొనవలెను. అటు తర్వాత 
వాస్తు పురుషాది పూజలలో శంఖుస్థాపన పూనుకొనవలెను. శంకుస్థాపన జరిగించి 
చాలాకాలము దానిని కట్టకుండ విడిచి పెట్టరాదు. ప్రతిష్ట జరిగిన 27 రోజులు దాటినచో 
ఆ పూజాబలము నిలిచియుండక తొలగిపోవును. తిరిగిపూజలుచేసి మరీ పని 
(ప్రారంభించవలెను. గుమ్మమెత్తుటకు స్తంభములు నిల్బుటకు, దూలములు వేయుటకు 
స్లాబ్‌ వేయుటకు పెంకువేయుటకు వీటన్నింటికీ మంచి ముహూర్తములు చూచుకొని 
పనులు గావించవలెను. 

52, గృహనిర్మాణము ఎప్పుడు చేయాలి ? 

వైశాఖ, (శ్రావణ, కార్తీక, మాఘ, ఫాల్గుణ మాసములు మిగులు యోగ్యమైనవి. 

వీలగునంతవరకు యీ 5 నెలలోను గృహనిర్మాణమునకు పూనుకొనుట మంచిది. 


53. గదులు యేర్పాటు ఎలా చేయాలి? 


2 106 ——— 999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


కట్టుటకు నిశ్చయించుకున్న యింటికి తూర్పున స్నానాలగది, ఉత్తరమున డబ్బు 
పెట్టుకున్న JOUR, పడమర భోజనాలగది, దక్షిణమున వంటగది ఉండునట్లు 
నిర్మించుకోవలెను. ఈశాన్యమున దేవుని పూజాగ్భహము వాయువ్య IDA దిక్కులందు 
సామాగ్రులుంచుకొను గదులు ఆగ్నేయమున వంటగది కట్టుకొనుట శుభము. ఈశాన్యపు 
(ప్రహరీగోడ లోపలనుయ్యి త్రీసికోవలెను. వంటగది కెదురుగా తులసికోట ఉండవలెను. 


ర్‌4. వాస్తు పురుషస్థితి ఎలా వుంటుంది? 

భాద్రపద, ఆశ్వయుజ, కార్తీకమాసములలో తూర్పు శిరస్సుగా ఎడమ ప్రక్కగా 
వాస్తుపురుషులు శయనించును. అట్లే మార్గశిర, పుష్య్వమాసములందు దక్షిణ శిరస్సును 
ఫాల్గుణ చైత్రవైశాఖ మాసములలో పడమర శిరస్సుగాను ఎడమ ప్రక్కగాను వాస్తు 
పురుషుడు నిద్రపోవును. అతడి పాదములందును, దృష్టికి ఎదురుగావున్న దికులందును 
ఇండ్ల నిర్మాణము చేయరాదు. 


55. చెట్ల నీడలు ఎలా వుండాలి? 

ఇండ్లు నిర్శ్మించుకొనునప్పుడు ఆస్థలములో శల్యములు (ఎముకలు) ఉన్నచో 
వానిని తీసివేసి ఆపైన ఆ స్థలములో త్రవ్వి గృహనిర్మాణము గావించుకొనవలెను. 
అవి అట్లు వదలివేసి కట్టుకున్నచో అభివృద్ధికి బదులు అనారోగ్యము, చెడుకలలు 
అసౌఖ్యము, ధనవ్యయము మొదలైన In కలుగును. ఇంటిలోనికి ధారాళ 
ముగా గాలి, వెలుతురు ప్రసరించినట్లు చూచుకోవలెను. అట్లే యింటిమీదను ఆవరణము 
లోపలను చెట్ల నీడ పడకూదు. దేవుని గుడియొక్క నీడసోకగూడదు. ఈ నీడలు 
రెండింతల నుండి ఆరింతల (ప్రదేశము వరకు తమ చెడు ఫలితములను కలుగుజేయును. 
వెదురుపొదలు పాలుకారు చెట్లు రావి, చింత యిత్యాది వృక్షాలు దగ్గరలో ఉండకూడదు. 
56. వాస్తు పూజా ప్రాముఖ్యము ఏమిటి? 

తేతాయుగములో దేవలోకమున ఒకానొక పెద్దభూతము పుట్టగా దానిని 
దేవాదులు చూచి భయకంపితులై (బ్రహ్మతోడ చెప్పుకొనిరి. అప్పుడు వారినిచూచి 
(బ్రహ్మయిట్లు పలికెను. మీరు వెంటనే తలక్రిందులు చేయుడనగా వారట్లు చేసిరి. అప్పుడా 
భూతము బ్రహ్మను వేడుకొనగా ఓయీ! పురుషుడా! గామమందును పట్టణమునందును 
మేడలు మిద్దెలయందును ఉద్యానవనములందును అవి నిర్మించు సమయమునందు 
నిన్నుపూజింపని తెలివితకువవారు అమంగళము పొందుదురు అట్టివారు నీకాహారము 
కాగలరు. అని చెప్పి (బ్రహ్మ అంతర్భ్జానమొందెను. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


వాస్తుపురుషుడు గృహ భూదేవత గృహారంభ గృహ టప్రవేశములందును ద్వారబంధ 
స్తంభ ప్రతిష్టాదులందు వాస్తుపురుషుని LE పూజింపవలెను. వాస్తుపురుషుడు 
బలపరాక్రమ సంపన్నుడు సమస్త దేవతలు అతనియందా[శయింతురు. శంఖచ।(క్రా 
శార్జగదానస్సులకు చేతులందు రాల్బువాడు, వరములిచ్చువాడు, గృహయజమాని 
గృహారంభ సమయమున అతనిని ప్రార్థించవలెను. నూతన గృహ, (గామవాసీ 
కూపోద్యానవనములయందు సన్నివేశ్యుడై యుండును. మేము కట్టబోవు గృహమందు 
కల్యాణ సౌభాగ్యములు ప్రసాదించుట అవశ్యకమైనది. 
ర్‌7. వాస్తు పూజా మంత్రము ఏమిటి? 
Ln మహామేరుగిరస్సర్వే! దేవానామాలయో యధా 1 

తద్వద్రహ్మోది దేవానాం। మనుగే హేస్థితితర్ప్చభవతి॥ 

ఏపర సంప్రార్థ్యదేవేశం | స్థాపయేత్మించిదున్నతం॥ 
శ్లో _వాస్తుదేవ నమస్తేస్తు । భూళయ్యానిరత ప్రభో | 

మధ్భృహే ధనధాన్వాది | సమృద్ధింకురు సర్వదా॥॥ 
58. స్తంభ ప్రతిష్టకు ఎప్పుడు చేయాలి? 

బుధ,గురు, శుక్రవారములు శుభం, 2,3,4,5,7,10 తిథులు ఉత్తరాత్రయము 
హస్త, రేవతి, మృగ, అశ్వని, ధనిష్ట, పుష్య, శ్రవ, పున, చిత్త, రోహి, అనూరాధ 
నక్షత్రములు మంచివి. వృషభ, సింహ, వృశ్చిక, కుంభలగ్నములు శుభం 8-12 
PS ఏ గ్రహముండరాదు. గుమ్మములు నిలబెట్టుటకు కూడా పై ముహూర్తములు 
పనికివచ్చును. 
59. ఇటుకల ఆవము ఎప్పుడు చేయాలి? 

ఇటుకల ఆవముపై నిప్పుపెట్టుటకు కుజుడున్న నక్షతం నుండి ముహూర్త 
sodio వరకు లెక్నించగా 1 నుండి 7వరకు శోకము, 6నుండి 12వరకు లాభము 


13 నుండి 19వరకు అశుభము 20 నుండి 23 వరకు భయము 24 నుండి 28 
వరకు శుభం. 


60. ఇటుకలను ఎప్పుడు వాడాలి? 


కుజుడున్న నక్షత్రము నుండి des నక్షత్రము వరకు లెక్నించగా 1-5 శుభం, 
6-8 అశుభం 9-11 శుభం, 12-16 అశుభం 17-23 శుభం 24-28 శుభం. 


> 108 2999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు 


61. కలశచక్రశుద్ధి ఎలా చేయాలి? 


27 నక్షత్రాలలో రవి ఏ నక్షత్రమున గలడో అకృడకు ముహుర్త కాలమునాటి 
నక్షత్రమున లెక్మించగా 1-83వరకును 22-27 వరకును గల సంఖ్యలలో ఏదైనా 
వచ్చినచో ఆ నక్షత్రం కలశ చక్రశుద్ధిగలదని తెలియవలెను. 


62. వృషభ చక్రశుద్ధి ఎలా చేయాలి? 
అభిజిత్తుతో 28 తారలలోనుయున్న తార వరకు ఆనాటి తారను లెక్కించగా 


రి నుండి 11వరకు 15-23 వరకును గల సంఖ్యగలది. వృషభచక్రశుద్దియనదని 
ఎరుగవలెను. 
63. వాస్తుపూజ చేయకూడని సమయాలు ఏవి? 

వాస్తుపూజను మైలతో, పురిటితో, జబ్బుతో వుండి యజమాని చేయరాదు. 
భార్య 6 మాసముల గర్భిణిగా వున్నప్పటి నుండి గృహారంభ, ప్రవేశములు ఆ యజమాని 
చేయకూడదు. భార్య వెలుపల నున్నప్పుడుకూడ ఈ పూజలు గావించకూడదు. ఆది, 
మంగళ, శనివారములు తప్పించి తక్కిన రోజులలో గృహారంభాదులు జరిగించవలెను. 
శ్రాద్ధ్దదినము నిషేధము. మేషము, వృషభ, కర్మాటక సింహ తులా, వృశ్చిక, మకర, 
కుంభ, మీన, లగ్నములు గృహనిర్మాణమునకు శుభం. 
64. గృహస్థలము ఎత్తు పల్లములు ఎలా వుండాలి? 

దక్షిణ పశ్చిమ దిశలు ఎత్తుగాను, తూర్పు ఉత్తరదిక్కులు పల్లముగాను 
ఉండవలెను. నాలుగు దిశలు సమానముగా వుండుట ప్రశస్తము. తూర్పు పడమరలకు 
ఎక్కువ జాగా, ఉత్తర దక్షిణలకు తక్కువగా స్థలముండుట మంచిది. 
65. అన్నదమ్ముల యిండ్ల పంపకము ఎలా చేయాలి? 

తల్లిదం[డ్రులు అన్నదమ్ములు మొదలగువారు పడమర దక్షిణదిశలలో చిన్నవాళ్ళు 
తూర్చు, ఉత్తర దిక్కులందును ఉండునట్లుగా ఇళ్ళను పంచుకొనవలెను. అందుకు 
వ్యతిరేకముగా వున్నచో కష్టనష్టములకు గురి కాగలరు. 
66. ఇంటివద్ద వేయదగిన వృక్షములు ఏమిటి? 

సంపెంగ, మాలతి, కొబ్బరి, మామిడి, రావి, పొగడ, అశోకము, ఉసిరి, ద్రాక్ష 
మల్లి, అరటి, బత్తాయి, నిమ్మ, కమలా, పంపరపనస మొదలగునవి PODA) వృక్షములు 
ఇంకను నిత్యావసరమైన కాయలు కాయునవి, పూవులు పూయునవి అగు చెట్లను 
చేయవచ్చును. 


999 జ్యోతిష ప్రశ్నలకు - జవాబులు —— 10932 
67. జీర్ణ గృహోద్దారణము ఎప్పుడు చేయాలి? 
అం e 


కట్టిన ప్రతి యింటికి కొంతకాలముపాటు ఆ ముహూర్తబలము నిల్చియుండును. 
ఆపై తగ్గుచున్నకొలది శుభత్వముకూడ తగ్గులోనికి వచ్చును. కట్టిన 100-60 
సంవత్సరాలకు తగ్గగానో తిరిగి పూజలు చేసికొని (గహబలము తెచ్చుకొనవచ్చును. 
ఒక్కబలం తగ్గుటేకాక కూపదోషం, ద్వారదోషం వీధిశూల, వెన్నుపోటి మొదలగునవి 
వున్నచో ఆ దోష నివారణమునకై మత్స యంత్రస్థాపన జరిగించినచో వృద్ధికరమైన 
ఫలితములు తిరిగి వచ్చును. 


68. మత్స్య యంత్రస్థాపనము ఎలా చేయాలి? 


బంగారము, వెండి, రాగిరేకుతో 5 అంగుళములది చేయించి దానిమీద DEN 
కారముగా చిత్రము వేయించి MALO 3500 ఆ రేకును ధ్యానముతో 
ఒకనాడు పంచామృతముతో ఒకనాడు వుంచి పూజించి 1008 సార్లు గాయత్రీ జపము 
చేయించి యింట్లో యీశాన్యదిక్కున స్థాపించినచో శంకుస్థాపన చేసిన యిండ్లవలె 
శుభఫలముల నిచ్చుచుండును. 


69. ద్వారాలు - కిటికీలు ఎన్ని వుండాలి? 


దూలములు, ద్వారములు, కిటికీలు, అలమరలు సమసంఖ్యలో వుండవలెను. 
బేసి సంఖ్యలోను, సున్నలోను వుండరాదు. ఒకదానికొకటి ఎదురెదురుగా వుండవలెను. 
ఇంటికి వాడబోయే కలప వంకరవి గుంపులవి పనికిరావు. మొదలు లావుగా వుండుట 
మేలు. సమతలంగావుండుట మరిన్ని శ్రేష్టమైనది దూలముల మొదలు దక్షిణ పడమర 
దిక్కులుగాను చివర్లు తూర్పు ఉత్తర దిక్కులుగాను ఉన్నట్లు వేయవలెను. గది వెడల్పు 
4గజములలోపు ఉండవలెను. ద్వారములు ఇంటికి మూలలందు పెట్టరాదు. ఇంటి 
వెన్నుక్రింద దూలములక్రింద నిద్రపోయినచో చెడుకలలు వచ్చుచుండును. 


70. ఇటుకలు శంకువు కొలతలు ఎలా వుండాలి? 


ద్వారబంధములు 64అంగుళములు పొడవు 34 అంగుళములు వెడల్పులో 
ఉండవలెను. ఇటుకలు పొడవులో సగము వెడల్పులోగలవిగా తయారు చేయవలెను. 
శంకువు 12 అంగుళములు పొడవు ఉండునట్లు చెక్కవలెను. మొదటి 8 పలకలు 
మధ్యలో 4 పలకలు చివర లింగాకారముగా ఉండవలెను. శంకువునకు LOIS 
ప్రశస్తము. 


=> ES 
71. పొయ్యి వేసికొనుట ఎప్పుడు చేయాలి? 


ఇంటి యందు ఆగ్నేయ దిశయందు పొయ్యి వేసికొనుట శుభం. అశ్విని 
పూర్వాత్రయం els, రోహి,పుష్య, ఉత్తరత్రయం కూడా పనికివచ్చును. తూర్పు 
ముఖముగా ఉండవలెను. ఆది,మంగళ, శనివారములు విశా,క్ళృ,భ,శత,పూ. భా,రేవతి 
జ్వేష్ట నక్షత్రము (కర్నాటక లగ్నంతప్ప తక్కిన లగ్నములు మందిని. కృత్తిక మంగళవారం 
మేలు. 3,5,8,10,13,15 తిధులు వృషభ, మిధున, కన్యా, తుల, ధనుర్మీనములు 
శుభం. 


72. మరుగుదొడ్లు ఎన్ని వుండాలి? 


మలమూత్ర విసర్ణన చేయుగదులు ఆగ్నేయ వాయవ్యదిశలలో ఉండుటమందబిది 
సూర్యచంద్రుల కెదురుగా కూడదు ఈశాన్యము అసలే కూడదు. ఖాళీగా ఈస్థలముంచుట 
మంచిది. పంచపల్లవములు మర్రిమామిడి, జువ్వి, నేరేడు, రావి, వీనిచిగుళ్లు భాగములో 
జరిగించుట ఉత్తమము. అవకాశములేని పక్షముననే రాక్రి భాగమున జరిగించవలెను. 


73. కూప ప్రారంభము ఎప్పుడు చేయాలి? 


నూయి తీయుటకు సోమ, బుధ, గురు, శుక్రవారములు తదియ పంచమి 
సప్తమి, దశమి, త్రయోదశళి,(బహుళపక్ష త్రయోదశి నింద్యము) తిధులు పుష్యమి, 
రోహిణి, శ్రవణము, మఖ, అనూరాధ, హస్త, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములు మకర 
మీన; కర్నాటక లగ్నములు శుభం. 


SHIA అభించు గ్రంథములు 


1. వ్రతకథలు - పూజలు 
. శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 


- సంకష్టహరచతుర్శి శ్రీమహాగణపతి వ్రతం 

. వరలక్ష్మీ వ్రతం 

. కేదారేశ్వర వ్రతం 

. త్రినాధ ప్రతం(కలర్‌) 

. త్రినాధప్రతం(సాదా) 

9. ¿79 వ్రతం 

10. మంగళ గౌరీవ్రతం 

11. వైభవలక్ష్మీ ($80 ఫోటో యంత్రంతో 

12. ¿057 కుబేర ($80 (ఫోటో యంత్రంతో) 
13. కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 
14. సంతోషీమాతా (Seo 

15. ఎడు శనివారాల (So 

16. సత్యనారాయణ (వ్రతం 

17. శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 

18. శివదీక్ష 

19. కాత్యాయనీ వ్రతం 

20. సౌభాగ్య గౌరీవ్రతం 

21. తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 

22. స్త్రీల (వ్రతకథలు 

23. స్త్రీల వ్రతకథలు స్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) 


VD 1 8 I HB 0 Nm 


sl = 


. శ్రీ వినాయక వ్రతం వెల రూ. 


3 శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్యంతో) 


7-50 
25-00 
10-00 
25-00 

7-50 

7-50 

7-50 

5-00 
10-00 
10-00 
18-00 
18-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
10-00 
20-00 
20-00 
36-00 
30-00 
54-00 


24. స్తీలపాటలు (కామేశ్వరీపాటతో) 
25. సర్వదేవతా పూజావిధానం 

26. ఆరువ్రతాలు 

27. ధన్వంతరీ (ప్రతకల్పం 

28. రాహుకాలంలోదుర్లాదేవీపూజా 
29. తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
30. శ్రీ చక్రపూజ 

31. శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 

32. శ్రీచక్ర పూజావిధానం(పెద్దది) 
33. లక్ష్మీ - గారీ నిత్యపూజ 

34. IES A) 
35. శ్రీ గాయత్రీ నిత్యపూజ 

86. అన్నపూర్ణ నిత్యపూజ 

37. శ్రీ సరస్వతీ నిత్యపూజ 

38. మహిషాసుర DE 

39. రాజరాజేశ్వరీ నిత్యపూజ 

40. శ్రీ దుర్గానిత్య్వపూజ 

41. కాలభైరవ నిత్యపూజ 

42. శివపూజ 

43. వీరభద్ర పూజ 

44. ఆంజనేయ నిత్యపూజ 

45. నాగేంద్ర స్వామి పూజ 

46. సుబ్రహ్మణ్య నిత్యపూజ 

47. రామదేవుని కథ 

48. శివదేవుని కథ 


36-00 
20-00 
30-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
36-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 


49. లక్షీ్మనరసింహపూజ 

50. వేంకటేశ్వరపూజ 

51. బ్రహ్మంగారి నిత్యపూజ 

52. సూర్య నిత్యపూజ 

53. నవగ్రహ నిత్యపూజ 

54. రుక్మిణీ కల్యాణం 

55. ఉమామహేశ్వర వ్రతం 

56. శ్రీ కామేశ్వరీ ($80 

57.16 సోమవారముల |వ్రతము 

58. పార్వతీకల్యాణం 

59. సహ(స్రకమలవర్తి వ్రతము 

60. పంచముఖ ఆంజనేయనిత్యపూజ 

61. అష్టనాగపూజ 

62. పూజలు ఎందుకుచేయాలి ? 

63. ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 
64. ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 
65. ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? 
66. ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 
67. హనుమద్‌ వ్రతం 

68. పంచాయతన పూజ 

69. 28 (వతములు 

70. కలశపూజలు (9.390) 

71. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 
72. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 
73. అర్చన 


10-00 
10-00 
10-00 
10-00 
10-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
20-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
45-00 
108-00 
150-00 
150-00 
150-00 
40-00 


74. శ్రీరామ కర్ణామృతము 99-00 


75. శ్రీ దేవీ భాగవతం 99-00 
76. శ్రీ దేవీ భాగవతం (ేస్‌బైండ్‌) 360-00 
2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 

1. శ్రీ లలితా విష్ణు సహ(స్రనామస్తోత్రాలు 40-00 

పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 
2. లలితావిష్ణు సహ(స్రనామస్తోత్రములు (హిందీ) ,, 40-00 
8. లలితావిష్ణు సహ(స్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,, 40-00 
4. స్థూలాక్షరిలలితావిష్ణుసహ(స్రనామస్తోత్రములు 

(పత్రికసైజ్‌ బైండ్‌) 99-00 
5. సర్వదేవతా స్తోత్రమంజరి 108-00 
6. సకలదేవతా అష్టోత్తరశతనామావలిః (63) 20-00 
7. విష్ణుసహ(స్రనామస్తోత్రమ్‌ (క్రౌన్‌) 20-00 
8. లలితా సహస్రనామ స్తోత్రమ్‌ (క్రౌన్‌) 36-00 
9. లలితా సహ(స్రనామములు 20-00 
10. లక్షి సహస్రనామములు 20-00 
11. దుర్గా సహస్రనామములు 20-00 
12. ఆంజనేయ సహస్రనామములు 20-00 
13. శివ సహస్రనామములు 20-00 
14. విష్ణు సహస్రనామములు 20-00 
15. గణపతి సహ(స్రనామములు 20-00 
16. సుబ్రహ్మణ్య సహస్రనామములు 20-00 
17. గాయత్రి సహ(స్రనామములు 20-00 
18. లలితావిష్ణు సహ(స్రనామస్తోత్రాలు 20-00 


19. శ్రీరామా సహస్రనామములు 20-00 


20. లక్ష్మీనృసింహసహగ్రనామములు 

21. సరస్వతి సహస్రనామములు 

22. లక్ష్మీగణపతి సహ(స్రనామములు 

23. సూర్యసహగస్రనామములు &ఆదిత్యహృదయం 

24. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 

25. మణిద్వీపవర్ణన (పెద్దది) 

26. సంద్యావందనం 

27. మంత్రపుష్పమ్‌ 

28. (త్రిభాషా హనుమాన్‌చాలీసా 

29. హనుమాన్‌ చాలీసా 

30. మణిద్వీపవర్ణన (పాకెట్‌) 

31. ఆరు చాలీసాలు 

82. శివారాధన (శివస్తోత్రాలు) 

33. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 

34. ఆరుదండకాలు 

85. వేంకటేశ్వర గోవిందనామములు 

36. అష్టలక్ష్మీ సోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 

37. దేవీఖద్గమాలాస్తోత్రమ్‌ 
(మహిషాసురమర్దనీస్తోత్రంతో) 

38. బాలాత్రిపుర సుందరీ నిత్యపూజ 

89. సుందరకాండ (పాకెట్‌) 

40. భగవద్గీత మూలం 

41. రామరక్షాస్తోత్రమ్‌ 

42. స్తోత్ర రత్నావళి 

43. పురాణపండలలితా - 


20-00 
20-00 


20-00 
20-00 
20-00 
20-00 
20-00 
10-00 

9-00 
10-00 
10-00 
10-00 
10-00 

6-00 

6-00 
10-00 


10-00 
10-00 
10-00 
20-00 
15-00 
36-00 


విష్ణు సహ(స్రనామస్తోత్రమ్‌(మిసీ) 
44. పురాణపండ లలితాసహగస్తనామస్తోత్రమ్‌(మినీ) 
45. పురాణపండ విష్ణు సహగ(స్రనామస్తోత్రమ్‌ 
46. పురాణపండ ఆదిత్య హృదయం 
47. మంత్రపుష్పం (మినీ) 
48. శివానందలహరి -సౌందర్యలహరి 
49. కుజదోషం 
50, కాలసర్చ డోషం 
51. అప్పులు తీరాలా? 
52. దృష్టిదోషాలు నివారణ 
53. సర్వదేవతా ధ్యానశ్లోకములు 
ర్‌4. పంచసూక్తములు 
55. సంధ్యావందనం 
56. రు[ద్రనమకమ్‌ -చమకమ్‌ 
57. గాయట్రీమం(్రాలు 
58. జపమం[త్రాలు 
59. హయగ్రీవ స్తోత్రమాల 
60. దక్షిణామూర్తి సోత్రమాల 
61. ద్వాదశ జ్యోతిర్షింగాలు-పంచారామాలతో 
62. శ్రీసూక్తం పురుష సూక్తం 
63. నవదుర్గలు 
64. నవ(గహస్తోత్రమాల 
65. మహాన్యాసమ్‌ 
66. సుందరకాండ గానామృతం 
67. సంధ్యా వందనం (పెద్దది) 


10-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
36-00 
36-00 
36-00 
36-00 


68. గోమాతపూజావిధానము 10-00 


69. ఆనందసిద్ధి - శ్రీదేవీ స్తోత్రమాల 108-00 

70. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు 
ఏ స్తోత్రమ్‌ పారాయణచేయాలి 108-00 
71. శ్రీ లలితా విష్ణుసహస్రనామ స్తోత్రములు (కేస్‌బైండ్‌) 72-00 
72. నిత్యదేవతార్చన 45-00 
73. శ్రీలలితా సహస్రనామములు -విపులవివరణసహితం 144-00 
74. శ్రీ దుర్గాసప్తశతి-(చండీ) హోమవిధానము 250-00 

3. శ్రీ సాయి దత్త గ్రంథములు 
1. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 99-00 
2. సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 99-00 
3. శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం 99-00 
4. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 54-00 
5. శ్రీ గురుచరిత్ర (క్రాన్‌) 54-00 
6. దాసగణకృత శ్రీసాయి SOS 36-00 
7. నవనాధ చరిత్ర 99-00 
8. శ్రీసాయిచరిత్ర(బైెండు) 
ప్రయాణపుపారాయణ[గంథం 54-00 
9. శ్రీగురుచరిత్ర (బైండు) 

ప్రయాణపుపారాయణ(గంథం 54-00 
10. సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహగ్రంతో 20-00 
11. అనఘాదేవీ వ్రతం 20-00 
12. భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 30-00 
13. మనసులోని ప్రశ్నకు శ్రీసాయిబాబాజవాబులు 30-00 


14. అక్షరక్రమములో శ్రీసాయిసూక్తులు 30-00 


Tis 


15. శ్రీ సాయిపూజాకల్పం (సహగస్రంతో) 
16. శ్రీ సాయిభజనమాల 

17. శ్రీ సాయి భజన్స్‌ 

18. శ్రీ సాయిభక్తి గీతాలు 

19. శిరిడిహారతులు (భావంతో) 

20. “శ్రీసాయి”కోటి 

21. “శ్రీసాయిరామ్‌”కోటి 

22. శ్రీ సాయినాథ స్తోత్రమంజరి 

23. శ్రీ సాయివేయినామాలు 

24. శ్రీ సాయి SA నామావళి 

25. శ్రీ సాయి చాలీసా-సుప్రభాతం 
26. శ్రీ సాయినాధ చాలీసా 

27. శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
28. శ్రీ సాయి నిత్యపూజ (పాకెట్‌) 
29. శ్రీ సాయి సూక్తులు 

30.4 సాయి స్తవనమంజరి-దత్తచాలీసా 
31. శ్రీసాయి నక్షత్రమాలిక 

82. హిందీ శ్రీ సాయి హారతులు 

33. శని సింగణాపూర్‌ క్షేతమాహాత్యం 
34. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు 

35. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం 
36. సాయిసత్య(వ్రతం 

37. సాయి ÍA 

38. నవగురువారాల ప్రతకల్పము 

39. శ్రీదత్తలీలామృతము 


20-00 
20-00 
20-00 
20-00 
20-00 
25-00 
36-00 
10-00 
3-50 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
12-00 
45-00 
12-00 
99-00 
20-00 
108-00 
15-00 
99-00 


40. 
41. 
42. 


1. 
2. 


3. 
4. 
5. 
6. 
7. 


హృదయంలో సాయి 
శ్రీషిరిడీసాయి లీలామృతం (శ్రీసచ్చరిత్ర) 
గజాననమహరాజ్‌ OS 

4. జ్యోతిషాలు 
'శుభసమయి గంటల పంచాంగం 
సనాతన వైదిక బ్రాహ్మణ పంచాంగం 


(వంగిపురపువారి ప(త్రికసైజ్‌పంచాంగం) 


“కాలచక్రం గంటలపంచాంగం (గార్లేయ) 
చిత్రాలగురుమూర్తిగుప్తాపంచాంగము 
(గహభూమి పంచాంగము (గార్లేయ) 
ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాగస్త్రి) 
శ్రీచక్ర పంచాంగము 
(రాష్ట్రతాలిమహిళపంచాంగకర్త) 


. ములుగువారిరాశిఫలితాలు(12రాశులువారికి) 
. ములుగువారిరాశిఫలితాలు విడివిడిగాఒక్నొక్కటి 
. కాలచక్రం జ్యోతిష క్యాలండర్‌ 

. గ్రహబలం క్యాలండర్‌ (శ్రీనివాస గార్లేయ-భక్తిటి వి) 
. శుభలగ్నం (తంగిరాల) క్యాలండర్‌ 

. శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్‌ 

. సాదా క్యాలండర్‌ 

. పాకెట్‌ క్యాలండర్‌ 

. తాజకనీలకంరీయమ్‌ 

. కేరళ జ్యోతిష రహస్యాలు 

. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు 

. మానసాగరి జాతకపద్ధతి 


12-00 
99-00 
99-00 


40-00 


75-00 
60-00 
60-00 
116-00 
60-00 


40-00 
40-00 
10-00 
25-00 
25-00 
25-00 
25-00 
5-00 
15-00 
100-00 
150-00 
150-00 
150-00 


20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 


వరాహమిహిర జాతకపద్ధతి 

వధూవర వివాహమై (త్రిద్వాదశకూటములు 
సింపుల్‌ రెమిడీస్‌ 

శంభు హోరప్రకాశిక 

పూర్వ పరాశరి 

పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 

ప్రశ్న సింధు 

నక్షత్ర విశేష ఫలితాలు 

సర్వార్థ ఫలచం్రిక 

ST 
దృక్సిద్దాంతపంచాంగగణితం చేయడంఎలా? 
ఆయుర్గాయ నిర్ణయం 

జాతక గణిత ($388 

జ్యోతిషమర్మబోధిని 

జ్యోతిష ప్రశ్నోత్తరమాల 


85. ముహూర్తం నిర్ణయించడంఎలా? 
36. జాతక మకరందం 

37. జ్యోతిష సరస్వతి 

88. మీజననకాల విశేషాలు 

39. ముహూర్త విజ్ఞాన భాస్మరం 

40. జ్యోతిష స్వయంబోధిని 

41. శుభముహూర్త శిరోమణి 

42. నక్షత్ర ఫలమంజరి 

43. పంచాంగం చూసే విధానం 
44. సర్వార్థ జ్యోతిషం 


-10- 


150-00 
99-00 
250-00 
250-00 
100-00 
200-00 
99-00 
45-00 
99-00 
150-00 
150-00 
45-00 
50-00 
50-00 
50-00 
50-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 
36-00 


45 
46 
47 
48 
49 
50 
51 


52. 
53. 
54. 


55. 
56. 
57. 
58. 
59. 
60. 


61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 


. ప్రాథమిక జ్యోతిషం 

. నవరత్నములు శుభయోగములు 
. శుభశకునాలు 

. హస్తరేభఖాఫలితాలు 

. సంఖ్యల్లో భవిష్యక్‌ 

. ముహూర్త దీపిక 

. పుట్టుమచ్చలు ఫలితాలు 

కలలు ఫలితాలు 

జాతక చక్రం వేయడం ఎలా? 
మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) 
-పుచ్చాశ్రీనివాసరావు 
జ్యోతిషశాస్త్ర చిట్కాలు 

గుప్తా శతాబ్ది పంచాంగం౦(1940-2050) 
ప్రశ్నచండేశ్వరమ్‌ 

ద్వాదశభావ ఫలచంద్రిక 
జాతకచక్రం మీరే వేసుకోవచ్చు 
జ్యోతిష శతయోగరత్నావలి 
(నూరుయోగాలఫలితాలు) 
అంగసాముద్రికం 

హస్త సాముద్రికం 

లాల్‌ కితాబ్‌ 

శకునశాస్త్రం 
ఆధునికప్రశ్నశాస్త్రం 
పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 
అష్టకవర్లు 


Ma 


36-00 
36-00 
25-00 
36-00 
36-00 
99-00 
25-00 
25-00 
36-00 


250-00 
108-00 
1000-00 
50-00 
250-00 
36-00 


108-00 
36-00 
50-00 
99-00 
80-00 

120-00 

150-00 
50-00 


68. బృహత్‌జాతకం (ప్రాచీన ప్రతికిపునర్ముద్రణ) 


69. లగ్నరత్నాకరం 

70. షట్బ్పంచాశిక 

71. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 

72. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 
73. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 

74. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 
75. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 


76. మీ పుట్టినతేదీ అద్భుతరహనస్యాలు (Numarolgy) 


77. కె.పి.జ్యోతిషం (పరిచయం) 

78. ముహూర్తచింతామణి 

79. సూర్యచంద్ర (గ్రహణములు 

80. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 

81. అదృష్టరెమెడీస్‌ 

82. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 

83. జ్యోతిష రెమిడీస్‌ 

84. జాతకమార్తాండం పాత ప్రతికి 
యథాతథం (కొండపల్లి) 

85. జ్యోతిషవిద్యాప్రకాశిక పాత ప్రతికి 
యథాతథం (కొండపల్లి) 

86. నాడీజ్యోతిషం 

87. గార్లేయం మీ గ్రహబలం రెమిడీస్‌ 

88. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 

89. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 

90. గౌతమసంహిత 


12 


200-00 
45-00 
120-00 
270-00 
150-00 
150-00 
270-00 
250-00 
270-00 
50-00 
99-00 
50-00 
150-00 
120-00 
50-00 
300-00 


250-00 


250-00 
50-00 
250-00 
50-00 
50-00 
50-00 


91. హోరరత్నమాల 50-00 


92. జాతకఫల మణిమంజరి 200-00 
93. DÍ పంచాంగం 540-00 
94. దశాభుక్తిఫల నిర్ణయం 250-00 
95. వింత జోష్యములు 50-00 
96. షోడశవర్లులు 200-00 
97-105. రవి/చంద్ర/కుజ/బుధ/గురు/శుక్ర/శని/రాహుకేతు 
-నవగ్రహములకు ఒక్కొక్క పుస్తకం 99-00 
106. ముహూర్తమారాండం 50-00 
107. లఘుజాతకం 50-00 
108. జాతకాలంకారము 50-00 
109-120. మేషాది మీనం-12 లగ్నాలు 
2375 లగ్నం గ్రంధం 99-00 
121. నారద సంహిత 200-00 
122. పంచాంగపీరికలేభికాగణితం 250-00 
123. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 99-00 
124. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా) 200-00 
125. రమలశాస్త్రం 108-00 
126. ముహూర్త రత్నావళి 250-00 
బి.వి.రామన్‌ గారి (గంథములు 
125. జ్యోతిష విద్యారంభం 50-00 
126. గహభావ బలములు 50-00 
127. కాలచక్రదశ 50-00 
128. అనుభవ ప్రశ్నాజ్యోతిషం 50-00 


129. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 50-00 


sl 


130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 


141. 
142. 
143. 
144. 
145. 
146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 


పురోగామి జాతకం 50-00 
భావార్థరత్నాకరం 75-00 
భారతీయజ్యోతిష సర్వస్వం 75-00 
అష్టకవర్గ పద్ధతిః 75-00 
జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 75-00 
ప్రశ్నతంత్ర 75-00 
ముహూర్తం 75-00 
విశిష్ట జాతకములు 125-00 
భారతీయఫలి తజ్యోతిషం 125-00 
300 ముఖ్యమైన యోగములు 125-00 
జాతకంపరిశీలించడంఎలా ? 300-00 


రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి (గంథములు 


బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 200-00 
బృహత్‌పరాశరహోరాశాస్త్రము-2 200-00 
బృహత్‌పరాశరహోరాశాస్త్రము -8 200-00 
బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200-00 
భావార్థరత్నాకరము 100-00 
ముహూర్త చింతామణి 100-00 
ముహుర్త చింతామణి-పార్టు2 200-00 
స్వప్న శాస్త్రము 50-00 
శతయోగమంజరి 33-00 
ప్రతనిర్ణయకల్చ్పవల్లి 165-00 
దైవజ్ఞవల్లభం 50-00 
వసంతరాజశకునమ్‌ (బృహత్‌శకునశాస్త్రం) 


- 14.- 


153. వాస్తుశాస్త్రవివేకము-1 
154. వాస్తుశాస్త్రవివేకము-2 
155. వాస్తుశాస్త్రవివేకము-8 
156. వాస్తుశాస్త్రవివేకము-4 


157. అనుభవసులభవాస్తు - 1 
158. అనుభవసులభవాస్తు - 2 
5. వాస్తులు 
. 40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 
. వాస్తుశాస్త్ర రహస్యములు (బైండు) 
. వాస్తునుబట్టి మీ ఇల్లు 
. మీరూ మీ వాస్తు 
. గృహవాస్తు చిట్కాలు 
వాసు పూజ 
వాస్తు సూత్రములు 


LE 


3 


రా. అ ED: 


వాస్తుశాస్త్ర రహస్యాలు 

9. గృహవాస్తు వర్లులు 

10. విశ్వకర్మ్శవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు 
11. విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు 
12. విశ్వకర్మ వాస్తు శాస్త్రం (చిత్రాలగురుమూర్తిగుప్తా) 
13. ఆధునిక గృహవాస్తు 

14. శుభవాస్తు 

15. వాస్తుయంహత్ర dando 

16. వాస్తుశాస్త్రం 

17. హౌస్‌ ప్లాన్లు 

18. గృహవాస్తుసారం 


- 15 - 


50-00 
200-00 
50-00 
200-00 
50-00 
66-00 


180-00 
108-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
99-00 
50-00 
99-00 
180-00 
99-00 
270-00 
108-00 
50-00 
50-00 
50-00 


19. గృహవాస్తు చంద్రిక 
20. గృహవాస్తు దర్పణం 
21. జ్యోతిష-గృహవాస్తుచం ద్రిక 
22, వాస్తురత్నాకరం (కొండపల్లి) 
23. వాస్తుశిరోమణి > 
24. శ్రీకృష్ణవాస్తు a 
25. పంచవాస్తు పారిజాతం e 
26. వాస్తుడిండిమమ్‌ pe 
27. వాస్తుదుందిభి " 
28. విశ్వకర్మవాస్తు ప్రకాశిక 
29. కృష్ణవాస్తుశాస్త్రము 
30. జలవాస్తు, శల్యవాస్తు(దంతూరిపండరీనాథ్‌) 
81. మయవాస్తు (గోరసవీరభద్రాచార్య) 
82. వాస్తుజ్యోతి 
6. మంత్రశాస్రాలు 
. మం(త్రసాధన 
. తంగత్రజాలం 
. మంహ్రశక్తి 
. దత్తాత్రేయ తంహత్రవిద్య 
. దత్తాత్రేయ మూలికాతం['త్రమ్‌ 
. తాం(త్రిక పంచాంగం 
. 3% తంత్రం 
. మంట్రానుష్టాన చంద్రిక 
. సర్వదేవతా మంత్రకవచములు 
10. మంత్రాక్షరాలరహస్యం(బీజాక్షరనిఘంటువు) 


Ss © SS 


- 16. 


50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
108-00 
50-00 
108-00 
99-00 
50-00 
75-00 
120-00 
54-00 


50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 


11. సర్వదేవతా మంత్రరత్నావళి 

12. సదాచార దీపిక 

13. యోగినీ-వామకేశ్వరతంత్రం 

14. ప్రపంచసారతం[త్రం 

15. బదనిక తంత్రమ్‌ 

16. ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 

17. గుప్త సాధన తంత్రం 

18. గంధర్వ తంత్రమ్‌ 

19. సౌందర్యలహరి (మంత్రయం(త్రరత్నావలి) 
20. యంత్ర మం[(త్ర తంత్ర 

21. పాశుపత తంత్రం 

22. పంచదశ మహాఖడ్గ తంత్రం 

23. రుద్రాష్టాధ్యాయః 

24. మంత్రసిద్ధి 

25. పరశురామతం[త్రమ్‌ 

26. శ్రీలలితావిలోమ పంచదశీ 
27. శ్రీ గురు తంత్రం 

28. గాయక్రీ తంత్రమ్‌ 

29. శూలిసీదుర్లాతంత్రం (చిన్నది) 
30. మహాశక్తి LoS తంత్ర రహస్యాలు 
31. శ్రీ దుర్గ తంత్రమ్‌ 

32. మహామృత్యుంజయలఅమృతపాశుపతమ్‌ 
83. సర్ప (నాగ)తంత్రం 

34. హవన Solo 

35. షోడశనిత్యతం[(త్రం 


= ]T7 = 


50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
50-00 
99-00 
99-00 
99-00 
108-00 
108-00 
108-00 
108-00 
108-00 
100-00 
200-00 
200-00 
200-00 
250-00 
250-00 
250-00 


36. శాక్తేయతంత్రం 
37. రుద్రయామళతం[త్రం 
38. vé శైపత్యంగిరా తంత్రమ్‌ 
39. హిరణ్యశూలినీ తంత్రమ్‌ 
40. మాయా ప్రత్యంగిరా తంత్రమ్‌ 
41. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 
42. స్వర్ణాకర్షణభైరవతం[త్రం 
43. కాశీవిశాలాక్షి తంత్రం 
44. శాంతితం[త్రమ్‌ 
45. యం్రసిద్ధి 
46. శ్రీ లక్ష్మి తంత్రమ్‌ 
47. మంత్రమహోదధి (స్రీదేవతాఃకల్పమ్‌) 
48. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 
49. మండ్రశాస్త్రం (గంథము) 
50. ప్రత్యంగిరాకృత్యాతం [త్రం 
51. కామధేనువు తంత్రం 
52. శూలిసీదుర్గాతంత్రం 
7. గ్రంథాలు - ఆరాధనలు 
భగవద్గీత శ్లోక తాత్సర్య సహితం 
గణేశ ఆరాధన 1 
గణేశోపాసన 2 
నవగ్రహవైభవం 
నవ(గ్రహ రెమెడీస్‌ 
నవ(గ్రహ వేదం 
శనిగ్రహారాధన 


AY PR PeE 


-18- 


250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
250-00 
330-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 
360-00 


40-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


8. ఆదిత్యారాధన 

9. సుబ్రహ్మోణ్యారాధన 
10. శ్రీ శివ ఆరాధన 
11. లక్షీ mn ఆరాధన 
12. హనుమదారాధన 
13. లలితారాధన 

14. శ్రీ చక్రారాధన 
15. గాయత్రీ ఆరాధన 
16. వీరభ[ద్రారాధన 
17. కుజగహారాధన 
18. భైరవారాధన 

19. దైవారాధన 
20. గీతారాధన 
21. శ్రీవేంకటేశ్వరాధన 
22. హయ గగ్రీవారాధన 
23. లక్షి శ్రనరసింహారాధన 


24. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం 


25. దేవీ లీలామృతం 


26. పురాణపండ సుందరకాండ వచనం 


27. పురాణపండ రామాయణం 
28. పురాణపండ భారతం 

29. పురాణపండ భాగవతం 

80. (సూరి) వాల్మీకి రామాయణం 
81. కాలసర్స యోగం 

82. నిత్య జీవితములో రుద్రాక్షలు 


- 19 - 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


33. నిత్య జీవితములో నవరత్నాలు 

34. వేదసూక్తములు 

35. వేమన పద్యసారామృతం 

36. పండగలు పర్వదినాలు 

87. సూక్తిరత్స్నాలు 

38. హనుమచ్చరిత్ర 

39. నవగ్రహ దర్శనమ్‌ 

40. నిత్యజీవితంలో నవగ్రహాలు 

41. సాలగ్రామములు 

42. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 

48. శనిగ్రహరెమిడీస్‌ 

44. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 

45. వివాహ జ్యోతిషమంజరి - 
మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్‌ (సాయిగణపతిరెడ్డి) 

46. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు 
(న్యూమరాలజీ లైఫ్‌గైడ్‌) ,, 

47. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్‌ 

48. మూకపంచశతీ 

49. పంచమవేదం మహాభారతం 

50. దేవుళ్ళు డాట్‌ కామ్‌ 

51. గణపతిభాష్యం 

ర్‌2. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 

53. నవయోగులు 

54. ఆంధ్రప్రదేశ్‌లో నిదర్శించవలసిన ప్రముఖదర్లాలు 

55. సకలదేవతాఅష్టోత్తరాలు (పెద్దది) - 


-20- 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


99-00 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


(180అష్టోత్తరశతనామావకులతో) 
56. సకలదేవతా సహ(స్రనామములు 
57. ఆధ్యాత్మిక సూక్తి నిధి 
58. బ్రాహ్మణులు గోత్రాలు, ప్రవరలు 


59. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు 


60. శ్రీ లక్షీ PIDO 
61. శ్రీలక్ష్మీ గణపతి హోమకల్పం 


62. మార్చల్‌ఆర్ట్‌ స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 


63. మ్యాజిక్‌గైడ్‌ 

64. చదరంగం 

65. పంచముఖ హనుమత్‌ వైభవం 
66. గరుడపురాణం 

67. మాఘపురాణం 

68. శివపురాణం 

69. వైశాఖపురాణం 

70. స్టూలాక్షరి మాఘపురాణం 
71. స్త్టూలాక్షరి శివపురాణం 

72. స్లూలాక్షరి వైశాఖపురాణం 

73. కార్తీక పురాణం 

74. కార్తీక పురాణం (చిన్నది) 

75. సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 
76. పెద్దబాలశిక్ష 

77. గాయత్రీ మహిమ 

78. మత్స్య యంత్ర మహిమ 

79. వృక్షదేవతలు 


SE 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
54-00 
40-00 
30-00 
30-00 
30-00 
54-00 
54-00 
54-00 
30-00 
25-00 
50-00 
40-00 
36-00 
50-00 
50-00 


80. యాజుష స్మార్త సంస్కార చంద్రిక 

81. సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్‌ 

82. చతుర్వేదములు 

83. నవ(గహారాధన 

84. తాళపత్ర సమాహార గోపురం 

85. మనుధర్మ శాస్త్రం (వచనంలో...) 

86. వేదమంట్ర సంహిత 

87. సహగ్తలింగార్చన 

88. శ్రీ శివగీత 

89. ద్వాదశజపనిషత్తులు 

90. పరాణపండవారి సౌందర్యలహరి 
(శోకతాత్సర్యసహిత విపులవ్యాఖ్యతో) 

100. బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 

101. బృహత్‌ దేవీ స్తోత్రరత్నాకరము 

102. బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 

103. కేదారనాధ్‌ బదరీనాధ్‌ mani 

104. దక్షిణావృత శంఖములు 

105. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్భని 

106. ధర్మసింధువు (కేస్‌బైండింగ్‌) 

107. భారతీయ శైవక్షేత్రయా్రాదర్శిని 

108. చిలుకూరి rodados 

109. భగవత్‌స్తుతి 

110. సూర్యోపాసన 

111. సనాతన సంప్రదాయాలు-ఆచారవ్యవహారాలు 

112. కాశీఖండం 


Bip 


150-00 
150-00 
144-00 
144-00 
144-00 
144-00 
144-00 
144-00 
144-00 
144-00 


250-00 
216-00 
216-00 
216-00 
40-00 
50-00 
36-00 
270-00 
108-00 
36-00 


36-00 


250-00 


113. దేవీభాగవతం (ేస్‌బైండ్‌) 
రి. వైద్య గ్రంథాలు 
3 ఆహారం ఆరోగ్యం 
. మూలికావైద్య చిట్మాలు 
i ఆయుర్వేద వైద్య చిట్కాలు 
. ఆయుర్వేద వైద్యం 
. గృహవైద్య రహస్యాలు 
. ఆయుర్వేద వైద్యచింతామణి - సెట్‌ 
. గృహవైద్యసారం 
. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 
. ప్రకృతివైద్యం 
. ఆహారం-వైద్యం 
11. సంపూర్ణ ఆయుర్వేద -చిట్కా వైద్యం 
12. ఆయుర్వేదమ్‌ 
13. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 
14. దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు 
వాడకం - ఉపయోగాలు 
15. వనమూలికావైద్యం 
16. ఎవకమూలికావైద్యం 
17. అష్టాంగ హృదయం (4భాగాలు) 
18. రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 
19. ప్రాథమిక హోమియోవైద్యం 
20. ఒబెసిటి 
21. హెల్త్‌గెడ్‌ 
22, ఆయుర్వేదం-జీవనవేదం 


S © Aa 65 ff Bm 0 Nena 


= 
(ఇ 


- 23 - 


36-00 
36-00 
25-00 
36-00 
36-00 
400-00 
36-00 
54-00 
36-00 
99-00 
99-00 
36-00 
99-00 


99-00 
300-00 
99-00 
1200-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


23. ఫుడ్‌థెరపి 
24. న్యాచురల్‌థెరపి 
25. సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 


26. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 


27. యోగామంక్ర 

28. యోగా సండే టు మండే 
29. హెర్బల్‌ మెడిసిన్‌-హెల్త్‌టుడే 
30. హెల్త్‌ఫైల్‌ 

81. వస్తుగుణపాఠం 

82. రసాయన వాజీకరణ తంత్రం 
83. సిద్ధమూలికా రహస్యం 

84. నాటువైద్యం 


9. అయ్యప్ప - భవానీ రకాలు 


: శ్రీ అయ్యప్ప లీలామృతం 

. శ్రీ అయ్యప్ప ఆరాధన 

. శ్రీ అయ్యప్ప భజనపాటలు 
. శ్రీ అయ్యప్ప పూజాకల్పం 
3 శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 

. శ్రీ అయ్యప్ప దీక్ష F 

. శ్రీ అయ్యప్ప భజనమాల F 
E శ్రీ అయ్యప్ప నిత్యపూజ P 


VD 1 0) NM »h 0 N A 


9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావలి Pp 
10. శ్రీ భవానీ లీలామృతం (దుర్గాభవానీదీక్ష) 


11. దేవీలిలామృతం 
12. శ్రీ దేవీ పూజాకల్పం 


- 24 - 


99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
108-00 
250-00 
150-00 
99-00 
360-00 


36-00 
54-00 
54-00 
20-00 
20-00 
10-00 
10-00 
10-00 

8-00 
36-00 
99-00 
20-00 


13. దేవీ భక్తిగీతాలు 20-00 


14. జై భవానీదీక్ష F 10-00 
15. భవానీదీక్ష P 8-00 
16. దేవీ భక్తిమాల 10-00 
17. శ్రీ అయ్యప్ప భజనావలి 108-00 
18. అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 20-00 
10. భజనలు - కీర్తనలు 
1. అన్నమయ్య కీర్తనలు 25-00 
2. శ్రీరామదాసు కీర్తనలు 25-00 
3. సర్వదేవతా మంగళహారతులు 20-00 
4. వసుంధర మంగళ హారతులు 25-00 
ర్‌. సౌభాగ్య దేవతా మంగళహారతులు 36-00 
6. సర్వదేవతా భజనలు 36-00 
7. చిట్టి పొట్టి పాటలు 10-00 
8. జాతీయ గీతాలు 10-00 
9. దేశభక్తి గీతాలు 36-00 
10. పండుగలు -పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 36-00 
11. గొబ్బిళ్ళపాటలు, లాలిపాటలు, కోలాటపాటలు 36-00 
12. అన్నమయ్య సంకీర్తనలు 99-00 
13. పెళ్ళిపాటలు-స్రీలపాటలు 36-00 
14. భక్తానంద భజనకీర్తనలు (ఓల్ట్‌సినీ స్టైల్‌) 36-00 
15. సర్వదేవతాభక్తిమణిమాల 36-00 
16. బతుకమ్మ ఉయ్యాల పాటలు 36-00 
17. అన్నమయ్య సంకీర్తనానిధి (1000కీర్తనలు) 270-00 


11. SP, సాంగ్స్‌ 


E 


VD SSA ONA 


S PM IDO త ల గ్ర ౯ 


= 
(ఇ 


11 


12. 
13. పలావ్‌లు, (ఫైడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 
14. 
15. 


. ఘంటసాల భక్తిగీతాలు -భగవద్గీత 
. ఎస్‌.పి.బాలు భక్తిగీతాలు 

. ఘంటసాల సుమధురగీతాలు 

. పి. సుశీల సుమధురగీతాలు 


ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 


. ఎస్‌.జానకి సుమధురగీతాలు 

. వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 
E సర్వదేవతా సినీభక్తిగీతాలు 

12. స్త్రీలకు ఉపయుక్త E 
E శ్రీకాంతామణి వంటలు (వెజ్‌) 
. శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 
. శాకాహార వంటలు 

. మాంసాహారవంటలు 
. చిట్టిచిట్కాలు 

. అందానికి చిట్కాలు 
. పిల్లల పేర్లు (పెద్దది) 


. పిల్లల పేర్లు (చిన్నది) 


లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 

అ Cd 
చిన్నారులకు చిరుతిళ్ళు 
పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 


వేపుళ్ళు -ఇగుర్లు 
ఇంగ్లీషులో ఆడపిల్లల పేర్లు 


- 26 - 


36-00 
36-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 


54-00 
54-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
10-00 
36-00 
36-00 
25-00 
25-00 
25-00 
25-00 
54-00 


16. ఇంగ్లీషులో మగపిల్లల పేర్లు 

17. బ్రైక్‌ఫాస్ట్‌ వంటలు 

18. పండుగలలో చేసుకొనే పిండివంటలు 

19. మైక్రోవోవెన్‌ వంటలు 

20. సర్వదేవతాభక్తిమాల 

21. పిల్లల పేర్లు (బాబు) 

22. పిల్లలపేర్లు (పాప) 

23. మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 

24. మోడ్రన్‌ పిల్లల పేర్లు 

25. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు 

26. మోడ్రన్‌ టైలరింగ్‌ (లేడీస్‌ & జంట్స్‌) 
వివిధ రకాలు 

వఎందరోమహానుభావులు 

యోగాసనాలు 

ప్రాణాయామము-యోగా (పతంజలిశ్రీనివాస్‌) 

సూర్యనమస్మారములు 

పొడుపు కథలు (చిన్నవి) 

కాలజ్ఞాన తత్వాలు 

హిందీ-తెలుగు -స్వబోధిని 

ఇంగ్లీషు-తెలుగు -స్వబోధిని 

జనరల్‌ ala 

నూరు ఎక్కాలు 

1-100 టేబుల్‌ బుక్‌ 

1-100 టేబుల్‌బుక్‌ (క్రౌన్‌ సైజు) 

శ్రీరామకోటి 


QT = 


54-00 
25-00 
25-00 
99-00 
36-00 
36-00 
36-00 
36-00 
99-00 
99-00 
99-00 


200-00 
36-00 
63-00 
36-00 

7-50 
36-00 
20-00 
20-00 
20-00 
10-00 
10-00 
10-00 
25-00 


¿3388 

మేజిక్‌ 

అంకెలతో గారడీ 

(పేమకథలు 

యువతరంగాలు (యువతరంకోసం) 
ప్రేమా నీకు జోహార్లు (లవ్‌డిక్షనరీ) 
హృదయస్పందన (కవితలు) 
వాత్యయన కామసూత్రాలు 
ఎ.పి.టూరిస్ట్‌ గైడు 

ఇం(ద్రజాల రహస్యాలు 
మహేంద్రజాల రహస్యాలు 
శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 
క్రియాయోగం 

ఆనందంగా జీవిద్దాం 

హరిశ్ళ్చం[ద్ర నాటకం 
వాత్సాయనకామసూ్రాలు 
పంచసాయకం 

రతిరహస్యాలు 

అనంగరంగం (కంభంపాటి స్వయం ప్రకాష్‌) 
శృంగారకేళి (కంభంపాటి స్వయం ప్రకాష్‌) 
అసతోమయ సద్గమయ 

గాయ ్రీవిజ్ఞాన్‌ 

చింతామణి (నాటకం) 

బాలనాగమ్మ 

పాండవ ఉద్యోగము 

కాళహస్తి Lo వ్రతకథలు 


- 28 - 


25-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
25-00 
36-00 
36-00 
25-00 
25-00 
99-00 
36-00 
99-00 
50-00 
99-00 
99-00 
99-00 
99-00 
99-00 
45-00 
99-00 
50-00 
50-00 
50-00 
36-00 


y రామాంజనేయ యుద్ధం (బదిరెడ్డి) 

2 గోవింద నామాల భగవద్గీత 
Y గృహవాస్తు చింతామణి 

కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 

శివపురాణం 

దేవీభాగవతం 

కులార్ణవ తంత్రమ్‌ 

ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్‌) 

యోగాసనాలు (VGITNL) 

రామరాయవాస్తుశాస్త్రం(ము(ద్రగడరామారావు) 

ఎం.ఎస్‌. ఆర్‌. హనుమాన్‌చాలీసా 

ఎం.ఎస్‌. ఆర్‌. సుందరకాండ 

అష్టముఖ గండభేరుండతంపత్రం 

బ్రహ్మంగారిజీవితచరి త్ర (జవంగుల) 

శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 

గీతాంజలి (రవీం(ద్రనాథ్‌ఠాగూర్‌) 

కాశీరామేశ్వర మజిలీ కథలు 

శ్రీలలితాసహ(స్రనామము (భాస్మరభాష్యం) 

ప్రకృతిసిద్ధ్దాంతములు -వేదవిజ్ఞానము - 

ఫలితజాతక సూత్రములు 
వివాహదీపిక (వేదోక్త విధిః) 


ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు 


విశ్వకర్మ ప్రకాశము 
ప్రాచీనవాస్తుశాస్తాలు-ఆధునికవాస్తుపరిశీలన 
నారద సంహిత 


- 29 - 


50-00 
36-00 
99-00 
50-00 


150-00 
300-00 
36-00 
99-00 
10-00 
70-00 
75-00 
99-00 
45-00 
50-00 
50-00 
500-00 


540-00 


80-00 


250-00 


150-00 


వాస్తురాజవల్లభము -మూలానువాదము a 
మయమతము - వచనము స 
బృహత్సంహిత - వచనము 
గుప్తవాస్తు వాస్తువిజ్ఞానజ్యోతి 
రాహుకేతువులు సమస్త ప్రభావములు 
అంగారకుడు (కుజుడు) 
శుక్రుడు 
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య) 
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు ne 
వాస్తు విజ్ఞాన చంద్రిక Ae 
మహాదశా పారిజాతం , 
జాతక నారాయణీయం (వా[డేవువారివి) 
వాస్తు నారాయణీయం me 
యోగావలీఖండం 5 
సర్వార్థచం ద్రిక (4భాగాలు) 
మీరే న్యూమరాలజిస్ట్‌ (దావూద్‌) 
నిర్ణయసింధు (2భాగాలు) 
జయహే...జయహే... (పురాణపండశ్రీనివాస్‌) 
సాయి... ,9 
శ్రీ దుర్గానందలహరి Pe 
శ్రీమాలిక 
ఆరతిసాయిబాబా ci 
మాతృశ్రీస్తో త్రరత్నాకరము 
ఆరోగ్యసంహిత 
ప్రతిష్టకల్పః(సాగి నరసింహమూర్తి) 
తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర 
-30- 


60-00 
80-00 
160-00 


150-00 
90-00 
75-00 


150-00 
120-00 
120-00 


370-00 
500-00 
27-00 
27-00 
200-00 
25-00 
7-00 
100-00 
250-50 
500-00 
100-00 


సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి 
ఈ 3809 గ్రంథములు ప్రచురించబడినవి. 
జాతకామృతతసారం 
జాతక బోధిని 
సంగీత విద్యాదర్పణం 
సంగీత సర్వార్థసారసంగ్రహం 
ముహూర్త మారాండం 
జాతకరహస్యం 
రాజమారాండం 
ఆయుర్గాయదీపిక 
వైద్యామృతం 
అనుపానమంజరీ 
నవ(గ్రహశాంతి విధానం 
చికిత్సరత్నము 
స్వరచింతామణి 
ద్వాదశలోహ భస్మవిధానం 
దైవజ్ఞయజో విభూషణం 
అనుపాన రత్నకరము 
కాలామృతము 
దైవజ్ఞకర్ణామృతము 
రసేం[ద్ర చింతామణి 
రసరత్న సముత్యయము 
వస్తుగుణరత్నాకరము 
హోరానుదర్పణము 
విశ్వకర్మ వాస్తు ప్రకాశిక 
ప్రీజన కల్పవల్లి 
-31- 


సంగీత సర్వార్థ Soo 
వైద్యకల్పతరువు 
రసప్రదీపిక 
గణకానందము 
శ్రీ లలితాసహగ(స్రనామావలీః-వివరణాత్మక భావంతో 
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం 
శ్రీ గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 
సంగీతమార్లాండము 
సారావలి 
భేషజకల్పము 
గురుశిష్య వైద్యచింతామణి 
జాతకమణి 
సర్వశకున (ప్రకాశిక 
యాజాష (ప్రయోగ చంద్రిక 
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ 
వసంతరాజ శకునము 
తొట్టి వైద్యం 
జ్యోతిష సిద్దాంత సంగ్రహము (పంచాంగ గణితం) 
సహస యోగ(ప్రకాశిక 


కాపీలు కావలసినవారు : 


మోహన్‌ పబ్లికేషన్స్‌, 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 


కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 


రాజమండి. 
a 32 = 


అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, 
పురాణములు,ఆరాధన గ్రంథములు, 
సుప్రభాతములు,మహాత్యములు, సహస్రనామములు, 
పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు, 
కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక 
గ్రంథములకు 


మోహన్‌ పబ్లికేషన్స్‌ 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 
కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 


రాజమండ్రి. ఫోన్‌ : (0883) 246 25 65 
Cell: 903 246 25 65 


From : ఇ : 0883-246 25 65 
MOHAN PUBLICATIONS 
Fort Gate, Opp : Ajanta Hotel 
RAJAHMUNDRY-533 101 (A.P.) 


WWW.MOHANPUBLICATIONS.COM 
VWWWYGRANTHAN! DH. GOM 


google play store / mohan publications 
facebook Like us to follow /Mohanpublications 


- 33 - 


